చెం 
తత్సత్‌ పరబ్రహ్మణే నమః 
హ్మనిష్ట పండిత పీతాంబర పురుషోత్తమజీ 
హిందీ భాషలో రచించిన 
శ్రీ వృత్తి రత్నావళి 
~~ = 


వృత్తి ప్రభాకర సారము 


బ్రహ్మశ్రీ 
నడిమింటి సుబ్రహ్మణ్యయ్యగారిచే 
ఆఃధ్రీకరించబడినది 
బ్రహ్మవిద్యానన్లగిరి స్వాములవారిచే 
పరిష్కరింపబడినది 
వేదవ్యాస ముద్రాక్షరశాల, చిత్తూరు 
1947 


First page ; Go to Index ; https://archive.org/details/ @swami brahmavidyananda 


శ్ర 


నిష్ట పండిత పీతాంబర పురుషోత్తమజీ వారిచే 


హిందీభాషలో రచింపబడిన 


( వృత్తిప్రభాకరము యొక్క సారము ) 


హ్మశ్రీ నడిమింటి సుబ్రహ్మణ్యయ్యగారిచే ఆంధ్రీకరించబడినది 


శ్రీ బ్రహ్మవిద్యానన్దగిరి స్వాములవారిచే పరిష్కరించబడినది 


అత్ను 


్‌ _ మహాలో శ 
Computerized by: Swami Brahmvidyananda, 
Shri Sadguru Maharshi Malayala swami Ashram, 
Kalavati nagar (New Sunilnagan, 
M.LD.C.Solapur, (MH). 
Pin: 413006. 


Email: aumhreemaum(@gmail.com 


"సర్వధుఃఖ నివృత్తియు పరమానంద ప్రాప్తియు" నైన మోక్షమునే సర్వప్రాణులును 
కోరుచున్నారు. ఇది“అహంబ్రహ్మాస్మి'యను అఖండాకారవృత్తివలననే కలుగుననుట వేదాం 
త సిద్ధాంతము. కావున సకలముముక్షువులును వృత్తియొక్క స్వరూపము, కారణము, ఫల 
ము మొదలగు విషయములను తెలిసికొనుట అత్యావశ్యకమై యున్నది. దీనినెజింగి పరమ 
కరుణామూర్తులగు శ్రీ బ్రహ్మనిష్టాగరిష్టులైన పండిత నిశ్చలదాసుగారు ప్రాకృతమగు హిందీ 
భాషలో'“శ్రీ వృత్తిప్రభాకర” మనునొక ఉద్దంథమును రచియించిరి. అది అతివిస్తారముగను 
గంభీరముగను నుండుటంబట్టి ముముక్షువుల సుబోధముకొఅకు, బ్రహ్మవిద్వరిష్టులగు “శ్రీ 
పీతాంబరజీగారు” “శ్రీవృత్తి ప్రభాకర” సారమగు “శ్రీవృత్తిరత్నావకి "యను గ్రంథమును హిందీ 
భాషలోనే రచియించిరి. ఇందలి విషయము లతిగంభీరములు. ఈ గ్రంథమును చదువు 
టవలన ననేక వేదాన్త ప్రకరణములు జదివినట్లగుననుటకు సందియము లేదు. దీని మూ 


లగ్రంథమగు“వృత్తిప్రభాకరము"మాత్రము ఆంధ్రీకరింపబడియున్నది. ఇదివజకు ఈగ్రంథమాం 


ధ్రీకరింపబడని గారణముచే నేను తెలుగు భాషాపరిజ్ఞానము లేనివాడనైనను, దీని నాంధ్రీక 


రింప సాహసించితిని. లోపములుసవరించి విబుధులు మన్నింతురు గాత! 


11ఆవమ్‌॥॥ 


సాధుజన విధేయ, 


నడిమింటి సుబ్రహ్మణ్యమ్‌. 


CY 4 
వ ము 
ని. ఈనన 


క్రై శ్రీగురుభ్యో నమః 1? 


శే శ్రీ అసంగానంద బిరుదాంకిత మహర్షి సద్గురు మలయాళస్వాములవారి దివ్య 

పాదారవిందములకు ప్రణమిల్లుతూ, వారి చరణరజఃకణతుల్యమగు తుచ్చసేవకుడు 'శ్రీవృత్తి 
రత్నావళి' గ్రంథ పాఠకులగు విబుధులకు విజ్ఞప్తి చేస్తూ, 

తెలుగు అనువాదకులగు శ్రీనడిమింటి సుబ్రహ్మణ్యం గారు భూమికలో తెలిపిన 
ప్రకారము శ్రీవృత్తిప్రభాకరముయొక్క సారభూతమైన యీ'వృత్తిరత్నావళి'యను సద్దంథము 
నిజంగా అతిగంభీరమైనది. దీనిని శ్రీ గురుముఖముగా చక్కగా అధ్యయనము చేసినచో, 
ఉత్తర వేదాన్తగ్రంథములు (బృహత్రస్థానము సైతము) సులువుగా ఆకలింపబడుననుట అతి 
శయోక్తి కాదు. ఇందులో ప్రతిపాదింపబడిన విషయములు సూక్ష్మములును, చాలా 
క్లిష్టములునై యున్నవి. కావున, "తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్‌ శ్రోత్రియం బ్రహ్మని 
ష్టం సమిత్పాణిః'(ముం.1-2-12), "శాస్త్రజ్లోపి స్వాతన్ర్రేణ బ్రహ్మాన్వేషణం నకుర్యాత్‌"(తతైవ 
భాషే. ఇట్లు శ్రుతిమాత మరియు భాష్యకారుల వచనానుసారము ఎంతటి మేధావులైనను 
స్వతంత్రముగా యీ 'వృత్తిరత్నావళి' గ్రంథమునుగాని, యే యితర వేదాన్తగ్రంథములనుగాని 
చదువరాదు. శ్రోత్రియుడును బ్రహ్మనిష్టుడును అగు శ్రీ గురుదేవుల ముఖారవిందముద్వారానే 
శ్రవణము చేయాలి. ఇది శాస్త్రము యొక్క శాసనము(విధి). ఇట్లుండగా, 

శ్రీనడిమింటి సుబ్రహ్మణ్యంగారి స్వవచనానుసారము-వారికి ఎక్కువగా తెలుగు 
భాషాపరిజ్ఞానము లేకున్నను 'శ్రీవృత్తిరత్నావళి' గ్రంథమును హిందుస్టానినుండి తెనుగులోకి 
నిర్దుష్టముగా అనువదించడానికి చాలా కృషిచేసారు. వారికి అనంతకోటి ధన్యవాదములు 
తెలుపుకుంటున్నాము. అయినను ఇందులో ఇంకా అనేక న్యూనతలు కనుపిస్తున్నాయి. 
మొదలే యీ 'వృత్తిరత్నావళి' గ్రంథమును అర్థంచేసుకోవడం కష్టము. అందులో అనేక 
ఇబ్బందులున్నాయను విషయము పాఠకులకు సువిదితమే. న్యాయశాస్త్ర సంస్కారము 
లేకుండా అవగతమగుట అతికష్టము. కనీసము 'తర్కసంగ్రహము'యొక్క పరిజ్ఞానమైనా 
అత్యావశ్యకమున్నది. విద్వాంసులు గూడ యీ 'వృత్తిరత్నావళి' గ్రంథాధ్యయనమునకు 
కొంచెము తికమక పడతారు. 

కావున, ఆ న్యూనతలను జ్ఞప్తియందుంచుకొని, వాటిని మూలగ్రంథముయొక్క ఆధార 
ముతో సవరించి, అధికారి(ముముక్షుపురుషులకు యీ 'వృత్తిరత్నావళి' గ్రంథము సంశయ 


విపరీతములు లేకుండా క్షుణ్ణంగా అవగతమై, “అహంబ్రహ్మాస్మి' యను చరమవృత్యాత్మక 
అప్రతిబద్ద దృఢాపరోక్షజ్ఞానము కలుగుటకు ఎంతో దోహదపడాలనే ఉద్దేశంతో యీ 'వృత్తి 
రత్నావళి గ్రంథమును పరిష్కరించడమైనది. అవసరమగుచోట శ్రుత్యాది ప్రమాణములను 
వాటి చిరునామా సహితముగా ప్రవేశపెట్టి, విశేష టిప్పణములివ్వడమైంది. కొన్ని వేదాన్త 
పారిభాషిక శబ్దములకు లక్షణములు ఇవ్వబడినవి. అక్కడక్కడ విశేష వక్తవ్యమును జతపర 
చనైనది. గ్రంథారంభమున గ్రంథకర్తయగు శ్రోత్రియుడును బ్రహ్మనిష్టుడును అవ్యాజకరుణా 
మూర్తియునగు శ్రీపండిత పీతాంబరజీ వారిచే ప్రస్తుతింపబడిన మంగళాచరణరూప హిందు 
స్టాని దోహను పొందుపరచడమైనది. అంత్యమునగూడ గ్రంథకర్తయొక్క గ్రంథరచనా 
ఉద్దేశ్యాత్మక దోహనుగూడ నివేశింపనైనది. సాధకులు స్వతంత్రముగా కాకుండా, సద్గురు 
ముఖమున అభ్యసించి, ధన్యులు కాగలరని సవినయముగా మనది చేయుచున్నాము. 


ముముక్షుజన శ్రేయోభిలాషి 


స్వామి బ్రహ్మవిద్యానంద a 


గురుపరంపరా స్తోత్రమ్‌ 


రు నారాయణం పద్మభువం వసిష్టం శక్తి తాపసం। 


పరాశరజ్వ తత్పుత్రం వ్యాసం వేదాబ్దభాస్కరమ్‌॥। 

రే విరక్తం శ్రీ శుకం దేవం జ్ఞానవైరాగ్యరూపిణం। 
గౌడపాదం చ గోవిందం యోగీన్దం జ్ఞానినాం వరమ్‌॥|। 
ఛే తచ్చిష్యం శంకరాచార్య మద్వెతస్తాపకం గురుం। 
తచ్చిష్యాన్స్నద్మపాదాదీన్‌ శ్రౌతతత్త్వార్టబోధకాన్‌।। 

రే అసజ్ఞానన్దగుర్వాదీనస్మద్దురువరాన్పరాన్‌। 


సమ్బిన్నాజ్ఞానతమసో వనే జ్ఞానప్రదాయినః॥। 


వేదాన్తదన్తీశ బృన్దసన్లాపకేసరి 
అసజ్ఞానన్ద యోగీన్లో గురుర్విజయతేతరామ్‌॥। 


మంగళాచరణము 


క 


mf a fl Se fl Sa [| హో 


౧.మంగళాచరణమనగా యేమిటి? ౨.మంగళాచరణ విషయంలో ప్రమాణమేమి 
టి? ౩.మంగళము ఎన్ని విధములు? ౪.గ్రంథారంభమున మంగళాచరణము ఎందుకు 
చేయాలి? ౫.మంగళాచరణముయొక్క ప్రయోజనమేమిటి? 
సమాధానము: -౧.మంగళాచరణముయొక్క  లక్షణము- 'నయాద్తిభ్రతిబథకీభూతదిథ్ము 
(దురిత) విశేవవిథూతకత్పం మంగళత్పమ్‌! గ్రంథముయొక్కగాని ఏదేని కార్యముయొక్క 
గాని సమాప్తియందు తటస్థపడు ప్రతిబనృకములను విశేషముగా ధ్వంసముజేయునది 
మంగళమనబడును. లేదా"విఘ్నధ్వంసమునకు అనుకూల వ్యాపారమునకు మంగళ"మం 
దురు. విఘ్నమనగా గ్రంథసమాప్తియందు ప్రతిబన్ధకరూప పాపము. దానియొక్క ధ్వంసము 
నందు(నాశమునందు) అనగా నివృత్తియందు అనుకూలమగు అనగా ఉపయుక్తమగు వ్యాపా 
రము అనగా మనోవాక్కాయముల క్రియావిశేషము-అది మంగళమనబడును. 

కొందరు గ్రంథకర్తలు మంగళముయొక్క పరిషత లక్షణము ఈక్రింది విధముగా 
చేసియున్నారు. 

'చిథ్బుభిన్సత్తోనతి _ దిభ్బుధ్దుంనప్రతిబథ్రకాభావభిన్చ త్లోనతి _ బ్రారిడ్సి తబిభ్బుధ్దుంసా౭ సా 
దారణకారణం మంగళమ్‌ విఘ్నములకంటె భిన్నమై, విఘ్నధ్వంసముయొక్క ప్రతిబన్ధక 
అభావముకంటె భిన్నమై, ప్రారిప్పిత=ప్రారంభించాలి-అను ఇచ్చకు విషయభూతమగు 
కార్యముయొక్క విఘృధ్వంసమునకు అసాధారణ కారణ మేదియో, అది మంగళమనబడును. 

ఇక్కడ, 'మంగళమ'నునది విఘ్నములకంటె భిన్నమైయున్నది. విఘ్నధ్వంసరూప కార్య 
మునకు జనకమగు యే ప్రతిబస్ధక అభావము గలదో, దానికంటెగూడ భిన్నమైయున్నది. అట్లే 


ప్రారంభించాలను ఇచ్చకు విషయభూతమగు యే గ్రంథము గలదో, దానికి ప్రతిబన్ధకములగు 


విఘ్నములయొక్క ధ్వంసమునకు అసాధారణ కారణమైయున్నది. 


మంగళాచరణము 


ఉక్త లక్షణ పరీక్ష:-- దిథ్నుభిన్సత్పేనతి' అను ఇంత భాగమును లక్షణమునందు 
నివేశింపనియెడల విఘ్నృములయందు అతివ్యాప్తి దోషము ప్రసక్తమగును. ఎందుకంటే, ఆ 
విఘ్నములు విఘ్నధ్వంసమునకు జనకమగు  ప్రతిబన్ధకాభావముకంటె భిన్నములును 
మరియు ప్రారిప్పిత గ్రంథ సమాప్తికి ప్రతిబన్ధకములగు విఘ్నములయొక్క ధ్వంసమునందు 
అసాధారణ కారణములుగూడ ఉన్నవి. ఉదా:-ఘటధ్వంసమునకు ముద్గర(రోకలి) ప్రహార 
ము(దెబ్బమొదలగునవి అసాధారణ కారణములుండును. అట్లే, ఘటరూప ప్రతియోగిగూడ 
స్వ ధ్వంసమునందు అసాధారణ కారణముండును. అట్లే, విఘృములయొక్క ధ్వంసమునందు 
విఘ్నరూప ప్రతియోగిగూడ అసాధారణ కారణమగును. అందువలన, ఆ విఘ్నములందు 
క్రమగు అతివ్యాప్తి నివారణార్థము ఉక్త లక్షణములో 'విఘ్పభిన్నత్వేసతి' అను ప్రథమ 
సత్యన్త విశేషణము ఇవ్వబడినది. 
అదే విధముగా ఉక్త లక్షణములో విష్నుద్దంనవ్రతిబన్రకాభావభిన్నత్చేనతి' అను ఇంత 
భాగమును చెప్పనియెడల ఆ 'విఘృధ్వంసప్రతిబన్ధకాభావము'నందు అతివ్యాప్తి కలుగును. 
ఎందుకనగా, ప్రతిబన్ధకము విద్యమానమున్నచో ఏ కార్యమును ఉత్పన్నము కాజాలదు. ఈ 
కారణముచే ఆ విఘ్నధ్వంసముయొక్క ఉత్పత్తియందు ప్రతిబన్ధకాభావము కారణమగును. 
చేయునది 'మంగళము'యొక్క లక్షణము. కావున, విఘ్నధ్వంస ప్రతిబన్ధకాభావమునందు 
అతివ్యాప్తి నివృత్యర్థము ఉక్తలక్షణములో 'విఘ్నధ్వంసప్రతిబన్థకాభవభిన్నత్వేసతి' అను ద్వితీ 
య సత్యన్త విశేషణము ఇవ్వబడినది. 
ఒకవేళ లక్షణమునందు ఫ్రారిడ్సిత' పదము చేర్చనిచో 'కారీరియాగమందు లక్షణము 
యొక్క అతివ్యాప్తి కలుగును. ఎందుకంటే, ఆ 'కారీరియాగము విఘ్నములకంటె భిన్నమున్న 


ది, విఘృధ్వంసప్రతిబన్ధ్గకాభావముకంటెను భిన్నమున్నది. అట్లే వృష్టికి(వర్నమునకుప్రతిబ 


న్థకములగు యే విఘ్నములుగలవో, వాటి ధ్వంసమునకు అసాధారణ కారణముగూడ ఉన్న 
ది. కాని,ఇక్కడ ప్రారిప్పిత(ప్రారంభించాలి-అను ఇచ్చకు విషయము మంగళమున్నది, యాగ 
ము కాదు. కావున, 'ప్రారిప్పిత పదనివేశముచే 'కారీరియాగమందు అతివ్యాప్తి నివర్తిం 
చును. 


ఇప్పుడు ఒకవేళ ఉక్త లక్షణమందు అసాధారణ 'పదము చెప్పనియెడల 1.ఈశ్వరుడు, 


మంగళాచరణము 


2.ఈశ్వరుని జ్ఞానము, 3.ఈశ్వరుని ఇచ్చ, 4.ఈశ్వరుని ప్రయత్నము, 5.దేశము, 
6.కాలము, 7.అదృష్టము, 8.ప్రాగభావము, 9.ప్రతిబన్గకాభావము_అను నవసాధారణ 
కారణములలో  అతివ్యాప్తి ప్రసక్తమగును. తన్నివారణార్థము 'అసాధారణ' పదము 
ఇవ్వబడినది. 
౨.శంక:-మంగళాచరణ విషయంలో ప్రత్యక్షప్రమాణమేమియు లేదు. ఎందుకంటే, 
'కిరణావళి' మొదలగు నాస్తిక గ్రంథములలో మంగళాచరణము చేయబడకున్నను నిర్విఘ్న 
ముగా సమాప్తి కనబడుచున్నది. బాణభట్టుయొక్క 'కాదంబరి' మొదలగు ఆస్తిక గ్రంథము 
లలో మంగళాచరణము చేయబడినప్పటికిని సమాప్తి కాజలకుండెను. ఈప్రకారము 
అన్వయ-వ్యతిరకములయొక్క వ్యభిచారమున్నందున మంగళమునందు నిర్విఘ్న-పరిసమా 
ప్తికి కారణత్వము ప్రత్యక్ష ప్రమాణముచే అవగతమగుట లేదు. 
అన్వయ-వ్యతిరేక సహచార జ్ఞానముచే కార్యకారణభావము నిశ్చయమగును. 
1.అన్వయ సహచార జ్ఞానము- 'కారణనల్త్యే కార్యశథత్త్యం అశ్వ యశటాచారః” కారణముంటే 
కార్యోత్పత్తియగును. ఎట్లనగా, మృత్తికా-కులాలాది కారణములున్నప్పుడే ఘటరూప కార్యోత్ప 
త్తియగును. 2.వ్యతిరేక సహచార జ్ఞానము- 'కారణాభఖాటో కార్యాభానో వ్యతిరోకనథాబారః” 
కారణము లేకుంటే కార్యోత్పత్తి కాదు. ఎట్లనగా, మృత్తికా-కులాలాది కారణములు లేకుంటే 


ఘటరూప కార్యోత్పత్తి కాదు. ఈ రెండును(అన్వయ-వ్యతిరేక సహచారజ్ఞానములు) ఇచ్చట 


లేవు. ప్రత్యుత (అట్లుకాకుండగా) అన్వయ-వ్యతిరేక వ్యభిచార జ్ఞానములు గలవు. ఎట్లనగా, 


1."కారణసత్త్వే కార్యాభావః=అన్వయవ్యభిచారః" 'కాదంబర్యా'దులలో కారణము విద్యమాన 
మైయున్నప్పటికిని కార్యోత్పత్తి (నిర్విఘ్న-పరిసమాప్తి గాకున్నది. 2."కారణాభావే కార్యస 
త్తం వ్యతిరేకవ్యభిచారః" 'కిరణావళ్యా'దులలో కారణము(మంగళము)లేకున్నను కార్యోత్పత్తి 
(నిర్విఘ్య-పరిసమాప్తికనబడుచున్నది.కార్యకారణభావ నిశ్చయమునందు ప్రతిబంధకములగు 
యీ రెండును(అన్వయ-వ్యతిరేక వ్యభిచారజ్ఞానములుఇక్కడ విద్యమానములున్నందున అన 
గా ప్రతిబంధకజ్ఞానములున్నందున గ్రంథసమాప్తి మరియు మంగళములలో కార్యకారణభావ 
ము నిశ్చయము కాజాలకున్నది. 


మంగళాచరణము 


అట్లే, లింగము(హేతువు) లేనందువల్లగూడ నిర్విఘ్న-పరిసమాప్తికి మంగళము కార 
ణమనుటలో అనుమాన ప్రమాణమును లేదు. మంగళమునందు శిష్టాచారమను హేతువు 
న్నదనిన, అది సరిగాదు. ఎందుకనగా శిష్టాచారమను పదమునకు ఏదోఒక నిర్వచనము 
న్నచో, దానిని హేతువుగా చెప్పవచ్చును. కాని,దానికి నిర్వచనమే లేదు. 

“తర్బో౭ వ్రతిభ్లః శృతయో దిభిన్నాః శ్రైకో బుకిర్యశ్య మతం త్రయాణమ్‌” 

(మహాభారతము - వనపర్వము 313-11౧ 

కావున, శిష్టాచారముయొక్క ఆధారముతో(శిష్టాచారమును హేతువుగా చెప్పి) నిర్వి 
ఘ్న-పరిసమాప్తికి మంగళము కారణమని అనుమాన ప్రమాణమును చూపుట తగదు. 

మంగళముయొక్క కారణత్వ ప్రతిపాదక ఆగమప్రమాణము(వైదిక-శబ్బము) ప్రత్యక్ష 
ముగా ఎచ్చటను లభించుటలేదు. "నిర్విఘృ-పరిసమాప్తికామో మంగళమాచరేత్‌' అను 
ఆగమవాక్యమును అనుమానింపవచ్చును గదాయని యనెదవేమో-అదియును కుదురదు. 
ఎందుకంటే, అనుమాన ప్రవృత్తియే సంభవించనప్పుడు ఆగమవాక్యము అనుమేయమెట్లగును. 
అనగా ఆగమప్రమాణము అనుమేయమగుట అసంభవము. 

అన్య ప్రకారముచేత గూడ గ్రంథసమాప్తి యగుచున్నందున, నిర్విఘ్న-పరిసమాప్తికి 


మంగళము కారణమనుటలో అన్యథానుపపత్తిరూప అర్థాపత్తి ప్రమాణముగూడ లేదు. 


కావున, మంగళాచరణ విషయంలో యే ప్రమాణమును సిద్ధించుటలేదు, గావున 
మంగళము ప్రమాణశూన్యము. 
ఇట్లు పూర్వపక్షము ప్రాప్తించగా సమాధానం చెప్పబడుచున్నది. గ్రంథారంభమున 


మంగళాచరణము అవశ్యముగా చేయవలెను. మంగళాచరణ విషయంలో పూర్వపక్షి ఏ 
ప్రమాణాభావరూప దోషమును చూపెట్టాడో, అది యుక్తముకాదు. ఎందుకంటే, 'ణర్విథు- 
వరినడాద్దికాయో యుంగళమాబరోత్‌'అను అనుమిత (అనుమేయ)శ్రుతియే మంగళాచరణ 
విషయంలో ప్రమాణము. అనుమానమే సంభవించదు-అను పూర్వపక్షోక్తి సరిగాదు. ఎందు 
కనగా, శిష్టాచారముయొక్క బలముచే ఆగమవాక్యమును అనుమానింపవచ్చును. తథాహి, 
'ముంగళం శదబభాోధితాభవ్టోపాయతాకము,  అలౌకకాదిగీతళివప్దాచారత్వాత్‌, దర్హ్భాదివత్‌" 
మంగళము వేదముచే బోధింపబడిన ఇష్ట ఉపాయముగలది (ప్రతిజ్ఞా, అలౌకికము మరియు 


మంగళాచరణము 


అవిగీత శిష్టులచే ఆచరింపబడుచున్నందువలన (హేతువు, "దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకా 
మో యజేత" ఇత్యాదుల వలె (ఉదాహరణము). 

అలౌకికత్సం నాయ అన్వయ-వ్యతిరోకాప్రమాది దర్భాదివత్‌/ అలౌకికమనగా-వ్యావ 
హారిక అన్వయ-వ్యతిరేకములచే ప్రమాపితము కానిది-దర్శాదులవలె. వ్యావహారిక అన్వ 
యవ్యతిరేకములు:- పాష్టికాహారమును భుజించినచో శక్తి లభించును. భుజించనిచో శక్తి 
లభించదు. లేక వేదాధ్యయనముచే అర్థజ్ఞానము కలుగును. లేనిచో కలుగదు. ఇట్లు 
లొకిక(వ్యావహారిక) కార్యకారణభావము అన్వయ-వ్యతిరేకములచే తెలియబడును. కాని, 
ఈ ప్రకారము లౌకిక అన్వయవ్యతిరేకములచే యే కార్యకారణభావము తెలియబడదో, 
మరేమనగా ఆగమప్రమాణముచేత మాత్రము తెలియబడునో, అదియే అలౌకికమనబడును. 
అలౌకికమనగా సంక్షేపముగా "వేదబోధితత్వమ్‌" అని. 

'అథిగీతత్వం నాము బలదదనిషాననుబన్టీప్రసాధనత్పమ్‌" తనకు ప్రబలమగు అని- 
ష్టమును కలిగించనిదై ఇష్టమునకు మాత్రము సాధనమ(ఉపాయమ)గుటయే అవిగీతత్వమ 
నబడును. 'శభ్రత్సం నామ క్షీణదోవ వురువత్సయ్‌, వోవభ్రామాజ్యాభ్యవగనృత్తం, థలసాధ 
శాంతే భ్రాన్తిరహితత్పమ్‌ వా” రాగద్వేషాది దోషములు లేనివారు శిష్టులు లేక "అస్య ఏతస్య 
మహతోభూతస్య నిశ్వ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః"(బృ.2-4-10; "తస్మాచ్చాస్రం ప్రమాణం 


తే కార్యాకార్య వ్యవస్థితౌ"(గీత.16-24); "శ్రుతస్మతీ మమైవాజ్జే'(వరాహపురాణము & వే.పం. 


6-79); "శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్‌'(రఘువం.2-2) ఇత్యాది ప్రమాణములననుసరించి 
ఈశ్వర ప్రణీత వేదములను, వేదానుసారి స్మృతులను పరమ ప్రమాణముగా స్వీకరించువారు 
శిష్టులనబడుదురు. లేక ఫలవిషయంలోగాని, సాధనవిషయంలోగాని బ్రాన్తి లేకుండుటయే 
శిష్టత్వమ్‌. 

'ఆచారశ్చాత్ర కృతః” ఆచార శబ్దమునకర్ణ్థము 'క్రియ'. అయినను ఇచ్చట 'ప్రయత్న 
రూప కృతి అని గ్రహించబడినది. కావున, మంగళము శిష్టపురుషులయొక్క అవిగీత 
ఆచారమునకు విషయము-అని సిద్దిస్తుంది. ఇట్టి శిష్టాచారముయొక్క బలముచే ఆగమ 
వాక్యము అనుమానింపదగనుగాన 'నిర్వియ్క-వరినతాద్ది కాయో యంగళమాబరౌోల్‌" అను 
అనుమిత శ్రుతియే మంగళాచరణమునందు ప్రమాణము. 


నో 


మంగళాచరణము 


పూర్వపక్షి ఏదైతే అన్వయ-వ్యతిరేక వ్యభిచారము చూపించెనో, అది పొసగదు. 
ఎందుకంటే, ఎక్కడ (నాస్తిక గ్రంథములలో) మంగళము చేయకుండానే సమాప్తి కనబడు 
చున్నదో, అక్కడ జన్మాంతరీయ (పూర్వ జన్మములో చేయబడినుమంగళముయొక్క ప్రభా 
వముచే విఘ్నములు ధ్వంసముకాగా గ్రంథసమాప్తి అయ్యింది-అని కల్పన చేయాలి. ఎక్కడ 
(ఆస్తిక గ్రంథములలో) మంగళము చేసినప్పటికిని సమాప్తి కనబడుటలేదో, అక్కడ విఘ్న 
ములు బలవత్తరమైనవనిగాని, విఘ్నబాహుళ్యము(అనేక విఘృముల సముహము)గాని 
ఉంటాయని తెలియాలి. అవి అల్పమగు మంగళముచే నశింపవు. ఎందుకనగా, విఘృముల 
నాశము కొజకు ప్రచుర (అధిక) మంగళములయొక్క ఆవశ్యకత ఉంటుంది. ఒక సామెత 
గూడా ఉంది---"'యాదృశో యక్షస్తాదృశో బలిః'(యక్షానురూపో హి బలి; యక్షుడు(దేవత) 
ఎట్లుండునో తదనురూపమైన బలి=అన్నము(నైవేద్యము) ను ఇవ్వాలి. 
శంక:-ఏ పురుషునియొక్క కార్యమునందు విఘ్నములయొక్క అభావము స్వతస్సిద్ధమై 
యుండునో, అతనిద్వారా చేయబడు మంగళమునకు ఏవిధమైన ఫలనిష్పత్తి కాకుండుటచే, 
మంగళమును విఘ్నధ్వంససాధనముగా బోధించు శ్రుతి అప్రమాణమగును గదా? 
సమా:-ఫలసాధనత్వబోధక శ్రుతిని అప్రమాణమనుట అసంగతము. ఎందుకంటే, ఒకా 
నొక పుణ్యశాలి పురుషుడు నైసర్ణికముగా(స్వాభావికముగానే పాపశూన్యుడై యున్ననూ, 
అతనిద్వారా ఎప్పుడైనా పాపము ఘటిల్లి ఉండవచ్చునేమోయను భ్రమచే ప్రాయశ్చిత్తము 
చేయబడును. ఆ ప్రాయశ్చిత్తమునకు పాపనివృత్తిరూప ఫలనిష్పత్తి లేకున్ననూ-ప్రాయశ్చిత్త 
విధాయక శాస్త్రము అప్రమాణమని స్వీకరించబడదు. ప్రమాణముగానే స్వీకరించబడును. 
అట్లే,మంగళమును ఫలసాధనముగా బోధిచు శ్రుతికిగూడ అప్రామాణ్య ప్రసక్తి సంభవించదు. 
3.ఈ మంగళము మూడు విధములు. 1.ఆశీర్వాదాత్మకము 2.నమస్కారాత్మకము 
3.వస్తునిర్దేశాత్మకము. 1.వరజేశ్వరాల్‌ శ్వృశ్య శ్వశిష్యథ్య వా వాజ్ణోతాధ్రద్రాధనడు ఆశీర్వా 


Shag) 


ద/ తనకోసంగాని తనశిష్యులకోసంగాని అభీష్ట ప్రాప్త్యర్ధము(జ్ఞానమునుగాని జ్ఞానసాధ్య 


మోక్షమునుగాని కోరి) పరమేశ్వరుణ్ణి ప్రార్థించుట ఆశీర్వాదాత్మక మంగళమనబడును. 


ఉదా:--- 


యో సమూ భృశ్రరగరభావనిగరదన్యాఖ్యాతతద్పెభనో 
౧ (2) తే ఈ 


VI 


మంగళాచరణము 


యః వొజ్బాననవాబు జశ్యనవువా వ్యాదిట్లదిర్వాత్మతః 
త్రవ్లాదాఖభిహాతారతళభ్రందిలద్దుథ్టవ్రమాణం వార్కి 
» Ss 


నెక వ్యాద్దః శరదిశ్చునుశథరతనుః నింటోధ్రియూడాయణోః/(తత్త్వప్రదీపికయను చిత్సుఖీ 
1-1) 

ఎవరు స్తంభమధ్యమున నివసించి, నృసింహ శరీరమును ధరించి తన వ్యాపకత్వ 

మును, విశ్వరూపమును సువ్యక్తము చేసెనో, ప్రహ్లాదవచనమును సార్థకముచేయుటలో 
త్యక్ష ప్రమాణభూతమును, శరశ్చంద్రునివంటి నిర్మలాకారము గలవాడును, సింహగిరి 

భూషణుడును అగు ఆ భగవంతుడగు శ్రీహరి మీ అందఠిని రక్షించుగాక! 

శో/యశ్యక్తా టూవయూద్యం ప్రభవతి జగతో౭ శేకధాశుగ్రహోయ, 

డ్రక్షణర్లోరరా శిర్పివముదివదరో౭ శేకవ్యక్రః శుభోగే/ 


నర్పజ్డానప్రమూతిర్భ జగవరికరు ద్రీతయే యన్య నిత్యం, 


దవో2వాశు న వో2 వ్యాత్సి తవిములతనుర్కోగదో యోగయుతక్ర// 

(యో.సూ.వ్యాసభాష్యము) 

ఎవరు తన మూలస్వరూపమును వదలి, లోకులను అనేక విధములుగా అనుగ్రహిం 
చుట కొటికు అవతీర్ణడయ్యెనో, ఎవరియొక్క అవిద్యాది సమస్త క్లేశములు ప్రకృష్ణరూపముచే 
వినష్టమయ్యెనో, ఎవరు పరమ దుస్స్తహమగు విషమును ధరించువాడో, ఎవరికి అనేక 
ముఖములు గలవో, ఎవరు దివ్య భుజగ శరీరమును గలిగి సకలజ్ఞానములకు ఉత్పత్తిస్థా 
నమో, ఎవరి ప్రీతిని సంపాదించుట కొజికు అనేక భుజం గములు(సర్పములుతత్సరములై 
యుండునో, తెల్లని స్వచ్చమైన శరీరము ఎవరికి గలదో, అటువంటి యోగశాస్రమును 
ప్రవర్తింపజేసిన యోగప్రదాత యోగయుక్తుడగు శ్రీఅనంత భగవాన్‌(శ్రీపతజ్ఞాలి, యోగశాస్ర 
మును అధ్యయనముచేయు మీ అందజిీని రక్షించుగాక! (నిస్సందేహముగను, భ్రమరహిత 
ముగను తన భావము సుకరముగా అవగతమగునట్లు అనుగ్రహించు గాక!) 

2.స్వావకర్ష బోధాశుకూలః  గ్వీయవ్యాటారదిలోజిళ నమస్కారః/ _ ప్రణమిల్లుటకు 


యోగ్యమైన గురువు లేక పరమేశ్వరుని కొజికు తనయొక్క నికృష్టతను(న్యూనతను) ప్రకటి 


Vil 


మంగళాచరణము 


స్తూ (వ్యక్తీకరిస్తూ) ప్రణామముచేయు పురుషుని మనోవాక్కాయములతో చేయు వ్యాపార 
విశేషమునకు నమస్కారమందురు. ఉదా: 
శ్లో అదికల్చ విషయ ఏకు న్లాణిః వురువు క్రుతోస్తి యః శ్రుతివు/ 
ఈశ్వరముదుయా న వరం, వశే నుమయాది తమధిగతమ్‌// 


(ఖండన ఖండ ఖాద్యము 1-1 


శ్రుతులలో అనేక నామరూపములచే ఏకము(అద్వితీయము), స్థాణుః=కూటస్థని 


త్యము, నిర్వికల్ప సమాధికి విషయము-అని తెలియబడుచున్న, కేవలము ఉమ(విద్య)చేతనే 
కాకుండా, అనుమచేతగూడ (శ్రవణ మననాదుల పిదప అనుమానముచేతగూడ) నాచే 
సాక్షాత్కరింపబడిన పరిపూర్ణ పరిచ్చేదశూన్య ఆ పర మేశ్వరునికి అభివాదములు. 

శో/నమః శ్రీ ఈంకరానభ్రరుడుపొదామ్యు జన్మే! 

శదిలాన యుజోయోటూగ్రాటాగ్రానైక కర్యణో// (వేదన్తపబ్బదశి 1-1) 

విలాస(కార్య్చసహిత మూలాజ్ఞానరూప గ్రాహమును(మొసలిని) గ్రసించుటయే(ధ్వం 
సము చేయుటయే) ముఖ్యకార్యముగా గలిగిన, సర్వలోకములకు ఆనందమును ప్రసాదించు 
ప్రత్యగభిన్న పరబ్రహ్మస్వరూపుడగు, శ్రీ శంకరానంద సద్గురుదేవులయొక్క పాదపద్మయుగళ 
మునకు నమస్కారములు. 

3. 'గ్రంథభ్రతిపాద్యవశ్తునః నిర్లోకనం వన్తునిర్లోళః! గ్రంథమునందు ప్రతిపాదిత 
విషయరూప వస్తువుయొక్క నిర్దేశమాత్రము చేయుటయే వస్తునిర్దేశమనబడును. అదియును 
సగుణవస్తునిర్దేశము మరియు నిర్ష్ణణవస్తునిర్దేశము అని రెండు విధములు. సగుణమునకు 
ఉదా:--శ్లో || నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌ | 

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌ || (మహాభారతము) 

అంతర్యామి నారాయణస్వరూపమగు శ్రీకృష్ణభగవంతునికి, అతనియొక్క నిత్యసఖుడ 
గు నరస్వరూప నరశ్రేష్ణుడగు అర్జునునకు, అతని దివ్యలీలలను ప్రకటించు భగవతీ సరస్వతీ 
దేవికి, మరియు అతని లీలలను సంకలనముచేయు శ్రీవేదవ్యాస మహర్షులవారికి నమస్క 
రించి, జయ=మహాభారత పఠనము చేయవలెను. 
నిర్గుణమునకు ఉదా: 


Vili 


మంగళాచరణము 


శ్లో॥అద్భభ్టద్ద యయానథ్రమాత్మానం జ్య్చోతరదృయమ్‌/ 

దిణిశ్చిత్యర్రుతో సొక్షాద్యుక్తిశ్తత్రాభధయతో// (వేదాన్త సిద్ధాన్త ముక్తావళి 
వికారరహితము, ఆనందఘనము, ప్రకాశస్వరూపము, సజాతీయ విజాతీయ స్వగతాది 
భేదరహితము మరియు మిథ్యాప్రపంచముయొక్క లేశశూన్యమునగు ఆత్మను శ్రుతిచే సాక్షా 

త్కరించుకొన్న మీదట, తద్విషయక శ్రుత్యనుకూల తర్కము చెప్పబడుచున్నది. 
హిందుస్తాని దోహ:- ౫ శ్రా ౧౧౫7 27౧7 Ry, Te eR 
ha 7 aa Fie a త్తే 77 శ్రా TR 
(శ్రీ విచారసాగరమునుండి) 

ఏది సుఖరూపమై, నిత్యమై, స్వయంప్రకాశస్వరూపమై, వ్యాపకమై, నామరూపప్రపం 
చమునకు ఆధారమై, దేశ కాల వస్తుపరిచ్చేదశూన్యమై, మాయ(అజ్ఞానురూప మలరహిత 
మై-శ్రుతి ప్రసిద్ధ ఏ బ్రహ్మము గలదో, దానిని శక్తివృత్తిచేత బుద్ధి తెలియజాలదు, కాని లక్ష- 


ణావృత్తిచే తెలిసికొనగలదు, మలిన మతికి తెలియబడదు, శుద్ధమతికి తెలియబడును, 


శుద్ధమతిగూడ ఫలవ్యాప్తిచే కాకుండా వృత్తివ్యాప్తిచే తెలిసికొన గలుగును - అటువంటి ఆ 


బ్రహ్మమే నేనై యున్నాను. 
శ్రీమహాదేవానన్ధ సరస్వతీ స్వాములవారు గూడ వారి 'తత్తాశునంధాశయు” అను 
గ్రంథారంభమున తత్త్వానుస్కరణాత్మక వస్తునిర్దేశరూప మంగళము చేసి యున్నారు-- 
'దహో శాహం శ్రోత్ర వాగాదికాని నాహాం బుద్ధిర్హాహాముద్యాన యూలడ్‌ 
శావాం, నత్కానన్రడూవశ్చి దాత్మా, మాయాసాక్షీ కృథ్ణ ఎవావామన్కి ” అని. 
ఇట్లు మంగళాచరణముయొక్క ప్రకారములు చెప్పబడినవి. ఇంకా వీటియొక్క అవాం 
తర భేదములు ఇరువది ఏడు విధములుంటాయని, అవి “శ్రీ బోధరత్మాకరయు " అను గ్రంథ 
మున వ్రాసియున్నామని శ్రీ పండిత పీతాంబరజీవారు శ్రీ వేదాన్తబాలబోధము ప్రారంభమున 
టిప్పణములో చెప్పియున్నారు. 
౪.ఏదైనా కార్యముయొక్క లేదా గ్రంథముయొక్క ప్రారంభంలో అవశ్యముగా నిర్గుణ 
బ్రహ్మముయొక్క గాని, సగుణబ్రహ్మముయొక్కగాని స్మరణాత్మకమగు మంగళమును చేయు 


ట-అనునది సకల ఆస్తికులలో అనాది సంప్రదాయానుసారంగా పరంపరగా వస్తూంది. 


మంగళాచరణము 


పూర్వీకులగు బుషి-మునులు మున్నగు శిష్పులు=1ఆర్యులు--వ్యాస,వాల్మీక్యాదులు మొదలు 
కొని అస్మదాచార్యుల పర్యన్రము మంగళమును ఆచరిస్తూ వస్తున్నారు.ఈ శిష్టాచారము 
చేతనే 'నిర్విథ్మవరిశమూద్దికాయో మంగళమాచరత్‌” అను ఆగమప్రమాణమును అనుమానిం 
పవచ్చును-అనిగూడ పూర్వము తెలుసుకుంటూ వచ్చాము. కేవలము అనుమానముచేతనే 
కాకుండా ప్రత్యక్షముగా కూడ 2శ్రుతి స్మృతి సూత్ర గ్రంథాలలో పద్యరూపంలోనో, గద్య 
రూపంలోనో లేదా 'ఠో' 'అథ' అను శబ్దరూపంలోనో మనము తరచుగా మంగళాచరణ 
మును చూస్తూనే ఉన్నాము. 

ఛో |ఓంకారర్బా థకభశ్చ ద్వావేతౌ బ్రహ్మణః వురా/ 

కంఠం భిత్వా దినిర్యాతౌ తస్మాశ్యాంగకళకాథ్రుఖా// 


(నారదీయ మహాపురాణము-పూర్వభాగము.51-10) 


'శ్రు' (ఓంకారము) మరియు 'అథ' అను ఈ రెండు శబ్దములు సృష్టారంభమున 


బ్రహ్మదేవుని కంఠమునుండి స్వయంగా వెలువడినది. కావున, ఇవి మంగళకర శబ్దములుగా 
వ్యవహరింపబడుచున్నవి. 

"ఓమితి బ్రహ్మ! ఓమితీదగ్‌ం సర్వమ్‌!"(తై.1-9; "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ'(మహానా.11-5; 
బ్రహ్మవిద్యో.2; గీత.8-13); "ఓమిత్యేతదక్షరమిదగ్‌ం సర్వం.......సర్వమోంకార ఏవ"(మాం.1; 
"ఈ తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్థ్రి విధః సృతః'(గీత.17-23); "తస్య వాచకః ప్రణవః" (యో.సూ. 
1-27 ఇత్యాది శ్రుతి సృృతులన్నియు 'ఓం' అను అక్షరము పరబ్రహ్మస్వరూపమని, బ్రహ్మము 
యొక్క నామధేయమని వఏకకంఠముగా ఉద్దోషించుచున్నవి. అందువలన, పరమాత్మను 
స్మరించుటయే మంగళమగును. దానిచే సకల విఘృములు(పాపములు) ధ్వంసమగును. 


1 ఆర్యులనగా, 
శ్లో//కరవృమూచరన్యాముముకర్తవృమనాచరణన్‌/ తిట్లతి బ్రాకతాబారోో యః న ఆర ఇతి గృతః// 

శ్లో/యఢథాచారం యధథాశాన్రం యధథాబిత్రం యధానితద్‌ు/ దృవహారముపొదళ్తో యః శ అర్య ఇతి తః 

(యోగవాసిష్టము నిర్వాణప్రకరణము పూర్వార్థము 126-54&55) 
కామ్య నిషిద్దములను వర్ణించి స్వవర్ణాశ్రమ సర్వ నిత్యనైమిత్తిక కర్మలను విధిపూర్వకముగా చేస్తూ, 

ప్రాకృతాచారః=సహజమైన ఆచరణ గలవారు, వృద్దపురుషులయొక్క ఆచారములననుసరించి, అదియును 
శాస్టోక్త ప్రకారముగా మరియు కాలాంతరమున పరితాపమునకు హేతువుకాని విధముగా చిత్తమునకు 
ప్రసన్నతను చేకూరునట్లుగా లౌకిక,వైదిక(శాస్త్ర్రీయ)ువ్యవహారములనాచరించువారు 'ఆర్యుల'నబడుదురు. 
2 శ్లో//ర్రుతన్తు వేదో దిజ్లోయో ధర్మశాన్రం తు థై నశృతిః/ (మనుస్మృతి 2-10) 


మంగళాచరణము 


శ్లోక తస్యాదోయిత్యుదాబ్బాత్య యజ్ఞదానతవజ్రియాః/ 
ట్రవర్తశో విధాశోక్తాగ్య తతం బ్రవ్యావాదినాము// (గీత.17-24) 
పరబ్రహ్మముయొక్క నామముగా నిర్దేశింపబడినదగుటచేతను, ప్రశస్తమైనదగుట వల 
నను, పావనముచేయునదగుట వలనను, వేదాధ్యయనసంపన్నులు, శాస్రచోదితములైన 
యజ్ఞదానతపస్స్వరూపములైన కర్మలను చేయుటకు ముందుగా 'ర'కారమునుచ్చరించి 
చేయుదురు. ఇట్లు ప్రణవమునుచ్చరించి చేయుటవలన ఆ క్రియలకుగల సమస్త విఘ్నములు 
విధ్వస్తమగును. మరియు ఆ క్రియలలోగల మంత్ర-స్వరవర్శోచ్చారణవల్ల గలుగు దోషములు 
నశించి, ఆ కర్మలు సంపూర్ణ ఫలమునిచ్చును. 
శ్లో//బ్రావ్యాణః ట్రణథం కుర్మాదాదావశ్లో చ నర్వదా/ 
త్రవత్యశోజ్కతం వూర్వం వరస్తొచ్బ విశీర్యుతి// (మనుస్మతిః 2-74) 
వేదాధ్యయనముయొక్క ఆరంభమున మరియు సమాప్తియందు ఎల్లప్పుడును 
అవశ్యముగా 'రే'కార మునుచ్చరించవలెను. ఒకవేళ ఆదియందు ప్రణవమునుచ్చరించనిచో 
విద్యయందు శ్రద్ధ, ఈశ్వరానుగ్రహము గలుగనేరదు. మరియు అంత్యమున ఉచ్చరించనిచో 
నేర్చిన విద్య విస్కృతి గలుగును. నిష్ఫలమగును. 
లోరీ /భుంగణాబారయుక్తాశాం నిత్యం చ వ్రయతాత్మశథాయ్‌/ 
ఉజవతాం డుప్వాతాం చైవ థినిపాతో న దిద్యతో// (మను.4-146) 
ప్రతినిత్యము (బ్రహ్మవిద్యారంభమున) ప్రీతిపూర్వకముగా ప్రయత్నముతో మంగళము 
చేయువానికి, జప, హోమాదులు చేయు జితేన్దియునికి ఎప్పుడునూ పతనముండదు. ఇహప 
రసౌఖ్యమునొందును. 
శ్లో//వదిత్రాణాం వదిత్రం యో మంగకానాం చ మంగళకమ్‌/ (వి.సహస్ర.10) 
పవిత్రము జేయగల తీర్థాదులలోకెల్ల పవిత్రము పరమాత్మ. అతని ధ్యాన, దర్శన, కీర్తన, 


స్తుతి, పూజ, స్మరణ, ప్రణామాదులచే, సమస్త పాపములు సమూలంగా పెరికివేయబడును. 


లేక పరమాత్మయొక్క యథార్థ జ్ఞానముచే సంసార బన్థమునకు కారణమైన పుణ్యపాపరూప 


కర్మలు మరియు వాటికి హేతువగు అజ్ఞానమును అశేషముగా నష్టమగును.అందుకే పవిత్ర 
ములకంటె పవిత్రము 'పరమాత్మ. మంగళమనగా సుఖము. దానికి ఏవి సాధనములుగా, 


XI 


మంగళాచరణము 


జ్ఞాపకములుగా ఉన్నవో, అట్టి మంగళములకుగూడ పరమాత్మ-పరమానందరూప పరమ 


మంగళమై యున్నందున మంగళము. 

శో//నర్వదా నర్వకార్చేవు నాన్తి తేపామదుంగళమ్‌/ 

యేఫౌం ప్చాదిన్లో భగదాన్యంగజాయతనో వారిః// 

ఎవరియొక్క హృదయంలో సమస్త మంగళములకు నిలయమైన భగవంతుడగు 
శ్రీహరి విరాజిల్లుచుండునో, వారికి ఎప్పుడును, ఏ కార్యమందైననూ ఏవిధమైన అమంగళ 
ములు సంభవించవు. (స్కం.పు.5-3-157-౧ 

శ్లో//వాంర్ల్రరతం వాఫాని దుభ్రబిత్తెరవి నృతః/ 

ఆనిచృ్చయావీ నంన్పృదథ్చో దవాత్వవ హొ వావకః// 

ఇచ్చలేకున్నను అగ్నిని ముట్టినచో ఎట్లు కాలునో, అట్లే ఇచ్చలేకున్నను దుష్టచిత్తులగు 
(దురాత్ములగు) పురుషులచేతగూడ ఒకవేళ శ్రీహరియొక్క స్మరణ జరిగినచో, అతడు 
వారియొక్క సమస్త పాపములను హరించివేయును. (బృ.నారదీయము.1-11-100) 

శో/భిద్యతో వృదయరగ్రంధిశ్చిద్దుశ్లే నర్వ నంశయాః। 

త్రయణ్లో బాశ్య కర్మాణి తగ్మిథ్సట్టే వరావరే// 

ఆ పరావరుడగు పరమాత్మయొక్క దర్శన మాత్రముచే జీవునియొక్క (అవిద్యారూప) 
హృదయగ్రంథి భిన్నమగును. అతనియొక్క సకల సంశయములు నష్టమగును. మరియు 
సమస్త కర్మలు ( ప్రారం వాతా ) క్షీణించును. (ముం.2-2-9) 

వ్యాకరణ-మహాభాష్యకారులగు శ్రీపతజ్ఞులి భగవాన్‌ కూడ ఇట్లు సెలవిచ్చియున్నారు. 
'ముంగళాదీని ముంగళముద్యాని మంగకాంతాని చ శాస్త్రాణ్‌ బ్రథశ్తే, దీరవురుషాణ్యాయుట్యు 
త్పరుపౌజ్యధ్దాతారశ్చ బుధ్ధియుక్తా(గిద్ధార్డా) యథా శ్యురితి" గ్రంథముయొక్క ఆదిమధ్యావసా 
నములందు అవశ్యముగా మంగళము చేయాలి. మంగళాచరణము చేయుటవలన రచింపబ 
డిన శాస్త్రముగ్రంథముయొక్క అవిచ్చిన్న శిష్యప్రశిష్యపరంపరగా విసృత ప్రచారమగును. 
గ్రంథాధ్యయనము-అధ్యాపనముచేయు పురుషులు పరులచే అపరాజయరూప సామర్థ్యము 
ను, ఇష్టదేవతానుగ్రహముచే అంతఃకరణశుద్ధిని, (పుణ్యము వృద్ధియగుట వలనుపుణ్యోపచ 


Xl 


మంగళాచరణము 


యముచే దీర్దాయువును పొంది, (సిద్ధి=అధ్యయన సమాప్తి) అధ్యయనము నిర్విఘ్నముగా 


పరిసమాప్తమయ్యి పరిపూర్ణులగుదురు. 

కావున, శిష్టాచారానుమిత, స్మృత్యనుమిత శ్రుతిప్రమాణక మంగళాచరణమును 
గ్రంథారంభమున అవశ్యముగా చేయాలి. 

౫.ఇక మంగళాచరణముయొక్క ఫలవిషయంలో పూర్వపక్షము:-- 

మంగళాచరణమునకు ప్రయోజనమేమియు కనుపించుట లేదు. గ్రంథసమాప్తియే ఫలమ 

నిన-అది అనుచితము. ఎందుకనగా, మంగళాచరణము చేయకుండానే ప్రయోజనరూప ఫల 
ము నాస్తిక గ్రంథములలో కనబడుచున్నది. అందువలన గ్రంథసమాప్తి మంగళాచరణముయొ 
క్క ప్రయోజనము కాదు. ఒకవేళ విఘృధ్వంసమే ప్రయోజనమనిన-ఎక్కడ విఘ్నవిరహము 
(విఘ్నములయొక్క అభావముగాని, నాశముగాని) స్వతస్పిద్ధమై (స్వాభావికమై) యుండు 
నో, అక్కడ విఘ్నృములయొక్క సంభావనయే లేనందున, మంగళాచరణముయొక్క ప్రయోజ 
నము విఘ్నధ్వంసమని చెప్పుట ఉచితము కాదు. 

ఉత్తరపక్షము:(సిద్దాన్రి సమాధానము చెప్తున్నాడు) ధర్మశాస్త్రమునకు అవిరుద్ధము 
న్నందున మంగళాచరణమును శిష్టపురుషులు 3ఆచరిస్తూ వస్తున్నారు. అందుకని మంగళాచ 
రణమునకు ఏదో ఒక ఫలము తప్పకుండా ఉంటుందని 4నిశ్చయింపబడుతుంది. ధర్మవిష 
యంలో శిష్ణులయొక్క ఆచరణయే ప్రమాణముగా స్వీకరించబడుతుంది. కావున, శిష్టాచా 
రానుమిత 'నిర్విథ్బ్కవరినమాద్దికాయో  5మంగళమూచరోత్‌" అను శ్రుతిబలముచేత విఘ్న 


3 శో॥॥శ్రుతిప్రామాణ్యతో విద్వాన్‌ స్వధర్మే నివిశేత వై! 
శ్రుతిస్మృత్యుదితం ధర్మమనుతిష్టన్షి మానవః। ఇహ కీర్తిమవాప్నోతి ప్రేత్య చానుత్తమం సుఖమ్‌! 
యో౬వమన్యేత తే మూలే హేతుశాస్థ్తాశ్రయాద్విజః। స సాధుభిర్వహిష్కార్యో "నాస్తికో వేదనిన్లకః"॥। 
వేదః స్మతిః సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః। ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణమ్‌ || 
(మనుస్మృతిః 2వ అధ్యా. శ్లో 8,9,11,12) 
4 శ్లో! ప్రయోజనమనుద్దిశ్య న మన్లో౭పి ప్రవర్తతే! ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫలలక్షణమ్‌॥। 
(సర్వవేదాన్తసిద్దానసారసంగ్రహము 12) 
5 ఈ శ్రుతిప్రమాణము ప్రస్తుత(ఏ వేదశాఖలోగూడ) శ్రుతులలో, సృతులలో ఎక్కడను కనుపించుట లేదు. 
అనేక వేదశాఖలు కాలాంతరములో రానురాను ఉచ్చిన్నమై(లుప్తమై) పోయాయి. అయినను శిష్టాచారము 
వలన మంగళము యొక్క కర్తవ్యము తెలియబడుతుంది. 


౫1|| 


మంగళాచరణము 


ధ్వంసముద్వారా 'గ్రంథసమాప్తియే' మంగళముయొక్క ప్రయోజనరూప ఫలమని సిద్ధించుచు 


న్నది. ప్రస్తుతము గ్రంథసమాప్తి వ్యతిరిక్త ఫలసంభావనయే లేదు. ఎందుకంటే, 

“దృటథ్టథలకత్తో౭ ద్రృథ్టథలకల్ప శాయా అనశ్యాయ్యత్వాల్‌ 

ఫలములు రెండు విధములు. ఒకటి దృష్టఫలము, రెండవది అదృష్టఫలము. సమా 
ప్రిరూపదృష్టఫలము సంభవించుచుండగా స్వర్గాది అదృష్టఫలకల్పన అనుచితము. 'ప్రారఖం 
యే కర్మ నిర్విథం వంనమాప్కతామ్‌” నా ప్రారబ్ధము ఈ కార్యమును నిర్విఘ్నముగా పరి 
సమాప్తము చేయుగాక-అను ఇచ్చ పురుషునిలో ఉన్నందున, మంగళాచరణమునకు (పశు 
పుత్రధనాదులకంటె అతిరిక్త) దృష్టఫలమగు 'సమాప్తి'రూప ప్రసిద్ధఫలమే ఉపస్థితమై యున్నది. 

వ్యతిరేక అనుమాన ప్రయోగము:- 'చుంగళం నమాధ్రిథలకడు, శ 

నతి భథలత్వాత్‌, యశ్బావం తశ్చాథం యధా దర్మ్జాదిః' మంగళము సమాప్తిరూ 
మున్నది. సమాప్తిరూప ఫలమునకంటె అన్యఫలమునకు అజనకమైయున్నది. అయినను 
మంగళము ఫలజనకముగా స్వీకరించబడుతుంది. అందువలన ఏ వస్తువు సమాప్తిరూప 
ఫలమును పుట్టించక, అన్యఫలమును పుట్టించునో, అది సఫలముగా అంగీకరించబడును. 
ఎట్లనగా, దర్శపూర్ణమాస కర్మ సమాప్తిరూప ఫలముకంటె భిన్నమగు స్వర్గాది ఫలముగ 
లదగుచున్నందున అది సఫలము అని చెప్పబడును. ఈ కారణముచే దర్శాది కర్మలకు 'సమా 
ప్తిరూప' ఫలము లేదు. కాని మంగళము అలాకాకుండా సమాప్తిరూప ఫలమునకంటె భిన్న 
ఫలమును పుట్టించనిదై, సమాప్తిరూప ఫలమునకు కారణమగుచున్నందున సఫలమున్నది. 
కావున, మంగళాచరణమునకు 'సమాప్తి' యే ఫలమని నిశ్చయించబడినది. 

ఎచ్చట మంగళాచరణము లేకయే సమాప్తి కనబడుచున్నదో, అచ్చట జన్మాంతరీయ 
కృతమంగళమును కల్పన చేయాలి. ఎచ్చట స్వతస్సిద్ధ విఘ్నాభావముండునో, అచ్చట విఘ్న 
సంశయముచే మంగళాచరణమునందు ప్రవృత్తి కలుగుట ఉచితమేయను విషయము 
పూర్వము చర్చించబడినది. 

ప్రాచీన నైయాయికులు(గౌతమీయులు) మంగళమునకు 'గ్రంథసమాప్తి'యే ఫలమని 

నుడువుదురు. కాని, శీఘ్రవినాశశాలి మంగళము కాలాంతరభావి సమాప్తికి కారణమెట్లగు 
ను? కార్చనియత అవ్యథహిత వూర్వ వృత్తిత్వం కారణత్తడు" కార్యమునకు నియమముచేత 


XIV 


మంగళాచరణము 


పూర్వక్షణములో సమీపవర్తియై యుండునది-కారణమనబడును.ఏదోఒక అవాంతర వ్యాపా 
రము లేకుండా మంగళమునకు సాక్షాత్‌ సమాప్తి కారణత్వము సంభవించదు. అందువలన, 
మంగళమునకు మరియు సమాప్తికి మధ్యలో (తజుశ్యత్తో నతి తజశృజనకో వ్యాపార 
మంగళమునుండి పుట్టి, మంగళజన్య సమాప్తిరూప కార్యమును పుట్టించునదై, సమాప్తిరూప 
కార్యమునకు నియమముచేత పూర్వక్షణములో పురోవర్తియై యుండునదియగు ఏదో ఒక 
వ్యాపారమును కల్పన చేయాలి. ఆ వ్యాపారము-గ్రంథసమాప్తికి ప్రతిబన్ధ్గకములగు దురితరూ 
ప విఘ్నములయొక్క ధ్వంసమే యగును. ఆ విఘ్నధ్వంసము మంగళమునుండి పుట్టి మంగ 
ళముయొక్క కార్యమగు గ్రంథసమాప్తికి కారణమగుచున్నది. కావున విఘ్నధ్వంసము వ్యాపా 
రమగును. ఎట్లు యజ్ఞరూప క్రియ కాలాంతరభావి స్వర్గమునకు స్వజన్య అపూర్వము ద్వారా 
కారణమగుచున్నదో, అట్లే మంగళముగూడ విఘృధ్వంసరూప వ్యాపారము ద్వారా గ్రంథస 
మాప్తికి కారణమగుచున్నది. 

చింతామణికారులు గంగేశోపాధ్యాయులు మొదలుకొని నవీన నైయాయికులు మంగ 
కమునకు ఫలము గ్రంథసమాప్తి కాదనియు నుడువుదురు. కాని, సమాప్తికి ప్రతిబన్ధక 
ములగు దురిత=పాపరూప విఘ్నములయొక్క ధ్వంసము మాత్రమే మంగళముయొక్క ఫల 
మున్నది. మరియు గ్రంథసమాప్తి యేదిగలదో, అది ఆ విఘ్నాభావఘటిత అదృష్టము, బుద్ధి 
స్ఫూర్తి మొదలగు కారణసామగ్రులచేత కలుగును. సమాప్తికి కారణరూప విఘ్నధ్వంసమునకు 
కారణమగుటవలన మంగళము సమాప్తికైననో అన్యథాసిద్ధమగును. 'కారణసౌమరగ్రీ బాహ్యూ 
త్వం అశ్యధానీధ్రత్సయ్‌'ఏ కార్యమునకు ఎంత కారణసామగ్రీ అవసరమో, ఆ కారణసామగ్రీ 


కంటె యే వస్తువుభిన్నముగానుండునో, ఆ వస్తువు ఆ కార్యమునకు అన్యథాసిద్ధమగును. 


ప్రాచీనాచార్యుల మతరీత్యా మంగళము విఘృధ్వంసముద్వారా సమాప్తికి కారణమని 
చెప్పినచో, విఘృధ్వంసము మరియు గ్రంథసమాప్తి-అను రెండు కార్యములు స్వీకృతమగును. 
అది గౌరవదోషమగును. కావున, విఘ్నధ్వంసమే మంగళముయొక్క కార్యమని సమ్మతించి 
నచో లాఘవరూప గుణమగును. ఇదియే ఉచితముగా తోచుచున్నది. 

యద్యపి, గ్రంథకర్త తన మనస్సులో చేసిన మంగళాచరణము గ్రంథసమాప్తియందు 
నిర్విఘష్నమునకు హేతువగుచున్నది. తథాపి, గ్రంథకర్తయందు నాస్తిక్యభావమును దూరము 


XV 


మంగళాచరణము 


చేసి జిజ్ఞాసుజనులను గ్రంథాధ్యయనమునందు నిస్తంశయముగా ప్రవృత్తము చేయుటకొఅకు 
మరియు గ్రంథముయొక్క ఆదిమధ్యావసానములందు శిష్టాచారముచే ప్రాప్త మంగళమును 
తప్పకుండా ఆచరించాలి--అని ఆగామి శిష్యపరంపరకు బోధించుట కొటికు, మంగళము 
ను గ్రంథారంభమున లిఖితపూర్వకంగా వ్రాయుట యోగ్యము. 
ప్రయోజనరూప ఫలము ద్వివిధము. ఒకటి పరమ(ముఖృప్రయోజనము, రెండవది 

అవాంతర(గౌణ) ప్రయోజనము. వి ఫలప్రాప్తి కొజికు పురుషునికి ఇచ్చ కలుగునో, అది పర 
మప్రయోజనము. ఉదా:--ఆమ్ర (మామిడ్సివృక్షమును నాటుటకు ముఖ్యప్రయోజనము ఆమ్ర 
ఫలము. ఆ పరమ ప్రయోజనమునకు యేది సా ధనమో, అది అవాంతర ప్రయోజనమగు 
ను. ఉదా:--ఆమ్రవృక్షమునకు అవాంతర ప్రయోజనములు వృక్షభాయ, కలప(చెజకు) 
ఇత్యాదులు. 

అట్లే, మంగళమునకు ముఖ్యప్రయోజనము విఘ్నధ్వంసముద్వారా గ్రంథసమాప్తి యగు 
ను. అథవా మతభేదముచే గ్రంథసమాప్తి లేదా విఘృధ్వంసమగును. మరియు అవాంతర 
ప్రయోజనములు అనేకము గలవు-- 

1.గ్రంథకర్తపట్ల (ఆస్తికుడా? నాస్తికుడా? అను సందేహమును దూరంచేసి ఆస్తికుడే 


యను విశ్వాసమును కుదుర్చుట. 2.శిష్టాచార సంప్రదాయ రక్షణము. 3.ఈశ్వరానుగ్రహము 


చే ప్రతిభా ప్రాప్తిఅంతకరణశుద్ధి. 4.అప్రతిపత్తి(అజ్ఞానము), అన్యథాప్రతిపత్తి(విపరీతభావన), 


విప్రతిపత్తి(విరుద్ధ నానాకోటిక జ్ఞానము=సంశయము)--వీటన్నిటియొక్క నివృత్తి మొదలుకొ 
ని యథాయోగ్యమూహనీయములు. 


|1ఇతి మబ్దళవాదః। | 


XVI 


అతివ్యాప్త్యాది లక్షణ దోషత్రయము 

“వృత్తిరత్నావళ” న్యాయఘటిత గ్రంథము. కావున, న్యాయపరిభాష పరిచయము 
గలవారికి ఈ గ్రంథము సుగమమగును. తరచుగా శాస్రములో, ముఖ్యంగా తర్కశాస్రము 
లో పారిభాషికశబ్బములకు లక్షణములు చేయబడును. ఆ లక్షణమునకు మూడుదోషములు 
ప్రాప్తించును. ఒకటి-అతివ్యాప్తి, రెండవది-అవ్యాప్తి, మూడవది-అసంభవము. ఈ మూడు 
దోషములు లేని లక్షణము సల్లక్షణమనబడును. వాటి వివరణము ఈ క్రింది విధముగాను 
న్నది. 

1.లక్ష్యముకానిదానియందు లక్షణముండుట అతివ్యాప్తి దోషమనబడును. ఉదా:-- 
“శ్రుంగిత్సం గోర్లక్షణమ్‌” కొమ్ములు గలది గోవు - అని గోవుయొక్క లక్షణము చేసినచో, 
ఈ లక్షణము గోభిన్న మహిష్యాదులందు పోవుచున్నది. ఎందుకనగా, మహిష్యాదులలో 
( గేదెలు, గొర్రెలు, జింకలు మొదలగు వాటిలోగూడ కొమ్ములుంటాయి గదా! కావున, 


లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తమగును. “అలక్ష్ర్యగదునమ్‌ అతివ్యాద్తిః” 


2.లక్ష్యముయొక్క ఏకదేశములో లక్షణము లేకుండుట అవ్యాప్తి దోషమనబడును. 


అనగా, లక్ష్యతావచ్చేదకమగు గోత్వమునకు ఆశ్రయభూత ఒకానొక గోవుయందు లక్షణ 
ముండకుండుట. ఉదా:- “శలడూవవత్వం గోర్డక్షణడు” నీలిరంగు గలది గోవు- అని గోవు 
యొక్క లక్షణము చేసినచో, లక్ష్యతావచ్చేదకమునకు(గోత్వమునకు)ఆశ్రయభూతమగు శ్వేత 
గోవు (తెల్లని ఆవు) యందు నీలత్వము (నీలిరంగు)యొక్క అభావమున్నందున అవ్యాప్తిదోష 
గ్రస్తమగును. “లక్రైకదోశావృత్తిత్తమ్‌ అడ్యాథ్తః” 

3.సంపూర్ణ లక్ష్యమునందు ఎచ్చటను లక్షణముండకుండుట అసంభవ దోషమనబ 
డును. ఉదా:- 'ఏకశఫవత్తం గోర్లక్లణమ్‌” ఒంటిగిట్టె గలది గోవు-అని గోవుయొక్క లక్ష 
ణము చేసినచో, సకల గోవులలో చీలిన రెండు డెక్కలుండుట ప్రసిద్ధముగాన, ఒంటిడెక్క 
ఉండుట అసంభవము. కావున, లక్షణము అసంభవదోష గ్రస్తమగును. “లక్ష్రృవూత్రావృత్తిత్వ 
దు అనంభొనః” 


నవ్యనైయాయికుల శైలిలో అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవముల నిష 
ఈ క్రింది విధముగానున్నవి-- 
అతివ్యాప్తిః :-- “లక్ష్రృతావజ్చేదకనమానాదికరణత్సేనతి లక్ష్రృతావజ్చేదకావబ్చిన్స ప్రతి 


యోగితాక భేదనమానాదికరజ్కం అతివ్యాథ్తీ?” లక్ష్యతావచ్చేదక అధికరణమందుండియు ల 


క్ష్యతావచ్చేదకావచ్చిన్న ప్రతియోగితాక భేదాధికరణమునందుగూడ లక్షణముండుట-అనగా, 
లక్ష్యమునందు ఉండియు లక్ష్యభిన్నమునందుగూడ లక్షణముండుట, అతివ్యాప్తి దోషమనబ 
డును. ఎట్లనగా, గోవు లక్ష్యమగుచో, గోత్వము లక్ష్యతావచ్చేదకమగును. పృథివి లక్ష్యమగు 
చో, పృధివీత్వము లక్ష్యతావచ్చేదకమగును. వాయువు లక్ష్యమగుచో, వాయుత్వము లక్ష్య 
తావచ్చేదకమగుట సర్వత్ర సుగమము. సమానాధికరణత్వం=ఏకాధికరణత్వమ్‌. లక్ష్యతావచ్చే 
దకముచే సమానాధికరణమేదియో అది లక్ష్యతావచ్చేదకసమానాధికరణమనబడును. అన 
గా, లక్ష్యతావచ్చేదకమగు గోత్వాద్యధికరణమేదియో, అదియే లక్షణమునకుగూడ ఒకవేళ 
అధికరణమగుచో (ఆశ్రయమగుచో), ఆ లక్షణము లక్ష్యతావచ్చేదకసమానాధికరణము గల 
దగును. ఉదా:- గోవుయందు గోత్వముండును. గోవు లక్ష్యమగుచో, లక్ష్యతావచ్చేదకము 
గోత్వమగును. లక్ష్యతావచ్చేదకమగు గోత్వమునకు ఆశ్రయము(అధికరణము) గోవుయగు 
ను. దానియందే లక్షణము (శ్రుంగిత్వముగూడ ఉండును. అందువల్ల, శ్రుంగిత్వము లక్ష్యతా 
వచ్చేదకసమానాధికరణమగును. ఇంతదనుక లక్షణములోని “లక్ష తావజ్చేదకనమాశాధిక 
రణత్సోేనతి” అను పూర్వార్థము (సత్యంతము) తెలిసికున్నాము. 

ఇప్పుడు లక్షణములోని ఉత్తరార్థమును తెలిసికొందము. గవాదిభేదసమానాధికరణ్య 
మ్‌=గవాదిభేదాధికరణమందు “శ్రుంగిత్వ” లక్షణముండుట. 'గౌర్న' ఇది ఆవు కాదు-అను 
భేద వ్యవహారమునందు, భేదాధికరణమగు మహిష్యాదులలో “శ్రుంగిత్వ” లక్షణమున్నది. 
ఇచ్చట “గోత్వావచ్చిన్న ప్రతియోగితాకత్వమ్‌” భేదమునకు విశేషణమగును. “యస్యాభావః 
స ప్రతియోగి” దేనియొక్క అభావము గలదో, అదియే ఆ అభావమునకు ప్రతియోగియగు 
ను. అలాంటప్పుడు, గోభేదమునకు (అన్యోన్యాభావమునకు) గోవు ప్రతియోగియగును. ప్రతి 
యోగితా గోవుయందుండును. అభావమునకు నిరూపకము ప్రతియోగితాయగును. ప్రతి 
యోగితాకు నిరూపకము అభావమగును. గోవుయందు యే ప్రతియోగితా గలదో తన్ని 


లక్షణ దోషత్రయము 


రూపకము భేదసామానాధికరణ్యమని సిద్దించినది. ప్రతియోగిత్వమునకు విశేషణము లక్ష్య 


తావచ్చేదకావచ్చిన్నము. అనగా, పూర్వము చెప్పబడినట్లుగా- గోత్వాదులు లక్ష్యతావచ్చేదక 
మగును. గోనిష్ట ప్రతియోగితా యేదిగలదో, అది గోత్వావచ్చిన్నమగును. కావున, గోనిష్ట 
ప్రతియోగిత్వము=లక్ష్యతావచ్చేదకీభూతగోత్వావచ్చిన్నమగును. లక్ష్యతావచ్చేదకీభూత గోత్వా 
వచ్చిన్న గోనిష్ట ప్రతియోగితా నిరూపిత 'గౌర్న'-అను భేదసామానాధికరణ్యము మరియు 
పూర్వము చెప్పబడిన లక్ష్యతావచ్చేదకసామానాధికరణత్వము గూడ శ్రుంగిత్వమునందున్నం 
దువలన శ్రుంగిత్వము గోవుయొక్క లక్షణము కాదు. అతివ్యాప్తి దోషగ్రస్తమైనదని భావము. 

{నిష్కర్షయేమనగా, లక్ష్యతావచ్చేదకముయొక్క అధికరణమునందు లక్షణముండియు, 
లక్ష్యతావచ్చేదకావచ్చిన్న ప్రతియోగితాక భేదము (అన్యోన్యాభవము)యొక్క అధికరణము 
నందుగూడ ఉండుట అతివ్యాప్తియగును. అనగా, లక్ష్యమునందుండియు లక్ష్యము 
గానిదానియందుగూడ లక్షణముండుట అతివ్యాప్తి దోషమనబడును. “అలక్ష్రగమనదముతి 
వ్యాత్తీః” ) 

అవ్యాప్తిః: - “లక్ష తావజ్చే దకళమాశాధికరణాత్యంతాఖావ త్రతియోగిత్వమ్‌ అవాాత్దిః” | 

అనగా, లక్ష్యతావచ్చేదకముయొక్క అధికరణమునందుండు అభావమునకు ప్రతియోగియగు 
ట అవ్యాప్తియగును. ఎట్లనగా, గోవు లక్ష్యమగుచో, గోత్వము లక్ష్యతావచ్చేదకమగును. 
లక్ష్యతావచ్చేదకమగు గోత్వమునకు అధికరణము (ఆశ్రయము) గోవు. అదియే లక్ష్యముగూ 
డ. దానియందలి ఏకదేశములోని అత్యంతాభవమునకు ప్రతియోగియగుట అవ్యాప్తియగు 
ను.ఉదా:- “శీలడూవవత్సం గోర్లక్షణమ్‌” పూర్వము చెప్పబడినది. గోత్వాధికరణమగు శ్వేత 
గోవుయందు నీలరూపవత్వాభావమున్నది. తాదృశాత్యంతాభావమునకు ప్రతియోగిత్వము 
నీలరూపమునందు గలదు. కావున, లక్ష్యతావచ్చేదక గోత్వసమానాధికరణాత్యంతాభావ 
ప్రతియోగిత్వము నీలరూపమునందున్నందున “నీలరూపవత్వము” గోవు లక్షణము కాదు. 
అవ్యాప్తిదోష గ్రస్తమైనదని భావము. “ఇక్తైకదేశావృత్తిత్తమవ్యాద్తి?” 


అసంభవః :--“లక్ష్యతావజ్చే దకవ్యావకభూతాభావ వ్రతియోగిత్వమ్‌ అనంభనూ” లక్ష్య 
తావచ్చేదకముయొక్క సంపూర్ణ అధికరణమునందు యే అత్యంతాభావముండునో, దానికి 
ప్రతియోగియగుట అసంభదోషమనబడును. అనగా, లక్ష్యమాత్రమునందు లక్షణముండకుం 


డుట అసంభవమగును. ఉదా:- “వఏకళశపవత్వం గోర్లక్షణమ్‌” ఒంటిగిట్టె గలది గోవు-అని 
గోవుయొక్క లక్షణము చేసినచో, ఆ లక్షణము అసంభవదోష గ్రస్తమగును. ఎందుకనగా, 


గోత్వము లక్ష్యతావచ్చేదకమగుచో, దాని అధికరణమగు గోవులోని వ్యాపకీభూత అభావ 


ము ఏకశఫవత్వాభావము. దానికి ప్రతియోగిత్వము ఏకశఫవత్వమునందు గలదు. సకల 
గోవులయందు గోత్వముండును. కావున, ఏకశఫవత్వాభావము గోత్వవ్యాపకీభూతాభావ 
మగును. దానికి ప్రతియోగియగు ఏకశఫవత్వము గోవుయొక్క లక్షణము కాదు. అసంభవ 
దోష గ్రస్తమైనదని భావము. “లక్ష్యడూత్రావృత్తిత్సమ్‌ అనంభవః”. 


ఇట్లు, ఉపరోక్త దోషత్రయము లేనిదగు “సాస్నావత్వము”=గళకంబలము=గంగడోలు 
గలది ఆవు-అనునది గోవుయొక్క నిర్దుష్ట లక్షణమగును. 


అనుబన్స చతుష్టయము 
థి 


ఏదేని గ్రంథమును ఆరంభించుటకు ముందు అనుబంధ చతుష్టయమును నిరూపించు 
ట గ్రంథకర్తయొక్క అవశ్యకర్తవ్యముగా ఆర్షసంప్రదాయము చాటుచున్నది. కావున, గ్రంథా 
రంభమునందు మంగళాచరణములోనే అనుబంధ చతుష్టయమును నిహితమొనర్చి మంగ 
కముచేయుట సంప్రదాయ పరిపాటి. లేనిచో, మంగళము నిరర్థకమగును. ప్రశస్తమై రాణిం 
చదు. 


శో//నంబనశ్చాధికారీ చ వివయశ్స వప్రయోజనమ్‌/ 


వినాశుబథ్రం గ్రంథాదౌ యుజ్ధతీం శైవ శస్కతే// 
శ్లో//నర్వగ్వెన హొ శాన్రన్య కర్కణో వాది కన్యచిల్‌/ 


యావత్ర యోజనం శోకం తావత్రత్యోన గృవ్యాతో// 

శ్లో//నిద్దారం జ్ఞాతనంబంధం శ్రోతుం శ్రోతా ప్రవర్తతే 

శాస్తాదౌ తేన వక్రవ్యః నంబంధః నప్రయోజనమ్‌/ 

(శ్లోకవార్తికము ప్రతిజ్ఞాసూత్రము శ్లో.12817) 

కర్మశాస్రముగాని మరియే యితరశాస్రముగాని దాని ప్రయోజనము చెప్పనంత 
వరకు దానియందు ప్రేక్షావత్స్పురుషుడు(వివేకి) నిస్సంశయముగా ప్రవృత్తుడు కాజాలడు. 
శోతాపురుషునికి యే శాస్రముయొక్క ప్రయోజనము మరియు సంబంధము జ్ఞాతమైయుండు 
నో, ఆ శాస్త్రమునే శ్రవణము చేయుటకు ప్రవృత్తుడగును. అందువలన శాస్రకర్తయగు విద్వ 
త్పురుషుడు శాస్థ్రారంభమున శ్రోతృపురుష ప్రవృత్యర్థము శాస్రప్రయోజనము మరియు 
సంబంధమును అవశ్యముగా తెలుపదగియున్నది. 

శ్లోభ్రయోజనం నంధ్రవుత్తై కారణం థలలక్షణయ్‌/ 

వ్రయోజనమునుద్ధిశ్చ మన్లో౭వి న ప్రవర్తతే? (స.వే.సి.సా.సం. 12) 

ఫలము(ప్రయోజనము) కార్యమునందు సమ్యక్షవృత్తికి హేతువౌతుంది. ఫలమునపే 

క్షించకుండా ఎంత మందబుద్దిగలవాడుగూడ యేకార్యమునందు ప్రవృత్తుడుకాడు. 


అనుబన్స చతుష్టయము 
థి 


అట్లే, శ్రీయాస్కమునీంద్రులవారుగూడ వారి నిరుక్తము (3-1-౧లో “మనుష్య”శబ్ద 
మును నిర్వచిస్తూ “దత్వా కర్మాణ్‌ నీథ్యతీతి మశువ్యః” అనిచెప్పారు. మనుష్యుని స్వభా 
వమేమిటంటే-యేకార్యమును(పనినిగూడ ముందుగా విచారించకుండా (ఆలోచించకుండా) 
చేయుటకు తలపెట్టడు. ఇది లోకంలో అనుభవము గూడ ఉంది. మనుష్యుడు ఎప్పుడైతే, 
ఈ (అముకుకార్యము చేయుటవలన నాకు ఇష్టసాధనమౌతుంది (నాఅభీష్టసిద్ధికి సాధన 
మౌతుంది) “ఇదం తుదిథ్టసాధనమ్‌” అని,మరియు ఈ(అముక)కార్యమును(పనిని చేయు 
టకు నేను సమర్థుడను (నేనుచేయగలను) “ఇదంధుత్కనొద్యుము” అను నిశ్చయానికొస్తాడో, 
అప్పుడే ఆ కార్యమునందు ఉత్సాహముతో ప్రవృత్తుడౌతాడు (చేయుటకు పూనుకుంటాడు). 
లేనిచో ఆ కార్యమును చేయుటకు ముందుకురాడు. పైరెండు ప్రకారముల-అనగా, “ఇదం 
యుదిట్ట్లసాధనడు” మరియు “ఇదం వముత్క తిసాధ్యడు” అను జ్ఞానముచేత అనుబంధచతు 
ష్టయము అనాయాసముగా బోధపడుతుంది. ఎట్లనగా, “ఇదమ్‌”శబ్బముచేత “విషయము” 
“మత్‌”శబ్బముచేత “అధికారి” ; “ఇష్ట” శబ్బముచేత “ప్రయోజనము”(ఫలముమరియు“సాధన- 
సాధ్య” శబ్బములచేత “సంబంధము”యొక్కజ్ఞానము కల్గుతుంది. 1.అధికారి, 2. విషయ 
ము, 2.ప్రయోజనము, 4.సంబంధము అను ఈ నాలుగు “అనుబంధచతుష్టయము” అన 
బడుతాయి. 

“గ్రంథ భృతి వ్రయోజక  జ్ఞానదిభయత్త్వడు-అశుబంధత్తయ”.గ్రంథమునందు 
ప్రవృత్తి చేయగల (ఇదం తుదిథ్టసాధనతు, ఇదం థశుత్ళతిసాధ్యడ్‌ు) అను జ్ఞానమునకు 
విషయీ భూతములగు ఉపరోక్త విషయాదులు నాలుగు అనుబంధములగును. ఈ 
అనుబంధచతు ష్టయజ్ఞానము కలిగినపిదపయే ప్రేక్షావత్స్పురుషడు (వివేకి) గ్రంథమునందు 
నిస్సందేహంగా ఉత్సాహముతో శ్రవణాదులు చేయుటకు ప్రవృత్తుడగును. 


1.అధికారి:- “చులదిక్షవరహితత్పేనతి సాధనచతుభ్రయనందన్నత్సేనతి శృశ్వడూపా౭౬ 


జ్ఞానథాన్‌ -- అదికార” ఎవరి యందు మలదోషముగాని, విక్షేపదోషముగాని లేవో, 


అనుబన్స చతుష్టయము 
థి 


స్వస్వరూప అజ్ఞానము మాత్రము గలదో మరియు సాధనచతుష్టయసంపత్తి (వివేకము, 
వైరాగ్యము, షట్‌ సంపత్తి మరియు ముముక్షుత్వము) గల్లియుండునో, అతడు వేదాన్తశాస్ర 
విచారమునకు “అధికారి” యగును. 
ఈ  అభిప్రాయమునే వ్యక్తీకరిస్తూ శ్రీ సాధునిశ్చలదాసుస్వామీజీగారు శ్రీ 
విచారసాగరమున అధికారి లక్షణమును ఇలా చెప్పియున్నారు. హిందుస్థానీ దోహ :- 
యులదిచ్లేవ జాకో నహి, కింతు ఏక అజ్ఞాన / 
వై చవ సాధన నహాత నర, సో అధిక్సత మతిమాన / 
అట్లే, శ్రీ వేదాన్త బాలబోధములో శ్రీ పండిత పీతాంబరజీగారు గూడ చెప్పారు- 
హిందుస్థానీ దోహ:- 
శాన్కో ముల థిక్షవ జీన, శేపు రహో అజ్ఞాన / 
నొాధనచవ నంయుక్ర జో సో అధికారి జాన / 


మ ౫ 


గ్రంథ ప్రతీపాద్య విషయము 


ne 
I 


2.విషయము:-చీనికి “అభిధేయమని” గూడ అంటారు. “శాస్త్రజ ప్రమా నివర్శ్యాఒ 
జ్ఞానగోచరో౭భిదేయః”. ఏ శాస్త్రజన్య ప్రమాజ్ఞానముచేత నివృత్తియగుటకు యోగ్యమగు 
అజ్ఞానమునకు యే పదార్థము విషయమగునో, ఆపదార్థము ఆశాస్రమునకు “అభిధేయ 
ము”(విషయముఅనబడును. వేదాన్తశాస్రమును విచారము (శ్రవణాదులుచేయగా కలుగు 
చరమవృత్యాత్మక అప్రతిబద్ధ (అహం బ్రహ్మాస్మియనుదృఢాపరోక్ష బ్రహ్మజ్ఞానముచేత నివర్త్య 


మగు ఆవరణవిక్షేపశక్తులుగల అనాద్యనిర్వచనీయ భావరూప (మూల)అజ్ఞానమునకు 
విషయమగు “జీవబ్రహాక్యము” (వేదాన్తశాస్రమునకు) అభిధేయము లేదా విషయమగును. 


శ్లోచివయు శుధ్ధబైతన్యం జోవబ్రట్మూక్యలక్షణడు/ 

యజ్రాన దృశ్చతో నర్వథేదాన్తానాం నమన్వయః / 
(సర్వవేదాన్తసిద్ధాన్తసారసంగ్రహము-శ్లో.9) 

“బివయో జోవబ్రహ్మైకం శుద్రంబైతన్కం త్రమేయమ్‌. తత్రైవ టోదాశ్తానాం తాళ్ల 


ర్మాత్‌”. (వేదాన్తసారము) 


అనుబన్ల చతుష్టయము 
[నో 

ఏ జీవబ్రహ్మెక్యరూప శుద్ధచైతన్యము(పరబ్రహ్మము) సకలవేదాన్తములకు (ఉపనిష 

త్తులకు) సమన్వయముగా (తాత్సర్యముగాతెలియబడుచున్నదో, ఆ “జీవబ్రహ్మెక్యమే” వేదాన్త 


శాస్త్రమునకు అభిధేయము, ప్రమేయము, లేక విషయము అనబడును. 


3.ప్రయోజనము:- “యథురముధిక్పుత్య త్రవరతో తత్ర యోజునడు”.ఏ పదార్థముయొక్క 
ప్రాప్తినుద్దేశించి సాధకుడు తత్త్పాప్తిసాధన సంపాదనమునందు ప్రవృత్తుడగునో, అతనికి 
అది ప్రయోజనమనబడును. 
శ్లోబ్రవ్మాత్కెకళ్పదిజ్లానం నన్హః ప్రొాముః ట్ర 
యేన నిఃలోప భంసార బంధాత్ల ద్భః 


(స.వే.సి.సా.సం. శ్లో. 11 
“భయోజనంతు తదైక్కథ్రయేయగతా౭ జ్ఞాననివృత్తిః శ్వ డూవానందావావ్లిశ్చ. 'తరతిళోకదూ 


త్యోబిత్‌'(భాం.7-1-2), 'బ్రవ్మాదిద్ర హ్యూటభోనతి 'యుం.3-2-రిఇత్యాదిశ్రుతోళ్ళ ”. (వేదాన్తసారము). 
దేనిద్వారా జీవుడు తత్కాలము(శీఘ్రముగా) జీవబ్రహ్మెక్యరూప ప్రమేయగత అజ్ఞాన 

నివృత్తిద్వారా సర్వప్రకారముల సంసారబంధనములనుండి విడివడి స్వస్వరూప ఆనంద 

మును పొందగలడో,అటువంటి “జీవబ్రహ్మైకత్వవిజ్ఞానానుభవము”నకే సత్పురుషులు(విజ్ఞు 


లు)వేదాన్తశాస్ర విచారమునకు “ప్రయోజన”మని చెప్పుచున్నారు. ఈవిషయంలో 'తరతిశో 


కమాత్మవిత్‌", "బ్రహ్మవేదబ్రహ్మెవభవతి" ఇత్యాద్యనేకశ్రుతులు ప్రమాణములు. 


పరమపూజ్యలు, పరమకారుణికులునగు శ్రీపండితపీతాంబరజీగారు “శ్రీవేదాన్త 
బాలబోధము” ప్రథమో పదేశము చివరలో ఈక్రిందివిధముగా అనుగ్రహించారు. 
హిందుస్థానీదోహ:- శర్వ అశ నివృత్తి అతి / బ్రాడీ వరమానంద / 
సోతః వ్రయోజున వరకు తిపహి / సాధన బోధ అముంద / 
అవిద్యా తత్కార్యరూప స్టూలసూక్ష్మప్రపంచము మరియు దాని ధర్మములగు జన్మమరణ 
ములు, కరృత్వభోకృత్వములు, ఆకలిదప్పికలు మొదలగు సంసారము సర్వదుఃఖములకు 


అనుబన్స చతుష్టయము 
థి 


కారణమున్నందున “అనర్ధ్థమ”నబడుచున్నది. దీనియొక్క అత్యంతనివృత్తి మరియు పరమా 
నందరూప బ్రహ్మప్రాప్తి-అను “మోక్షమే” ఈ గ్రంథమునకు పరమఫలము అనగా ముఖ్యప్ర 
యోజనమున్నది. 
1. “అశ్యేచ్బా నధీశోచ్బా వివయత్వమ్‌- ముష్యభ్రయోజనత్పమ్‌ 4 
ఇతర ఇచ్చకు ఆధీనముగాని (అపేక్షించని) ఇచ్చకు యేది విషయమగునో అది ముఖ్య 
ప్రయోజనమనబడును. 
2.పరమప్రయోజనమునకు  సాక్షాత్సాధనమగు అమంద=దృఢ; భోధ=జ్ఞానము 
(దృఢాపరోక్షబ్రహ్మజ్ఞానము) యేదిగలదో అది ఈగ్రంథమునకు “అవాంతర ప్రయోజనము” 
(గౌణప్రయోజనుమున్నది. 
“అశ్చేచ్చా దీనేబ్చావివయత్వమ్‌ - గౌణవ్రయోజనత్త్వడయ్‌”. 
ఇతరేచ్చా అధీనమగు (ఇతర ఇచ్చను అపేక్షించు) ఇచ్చకు యేదివిషయమగునో అది 
గౌణప్రయోజనము (అవాంతర ప్రయోజనము) అనబడును. 
1.పురుషునికి యే ఫలమును పొందాలను యిచ్చకలుగునో అది పరమప్రయోజనమ 
నబడును(మోక్షము,). 
2.పరమప్రయోజనమునకు యేది సాధనమో అది అవాంతర ప్రయోజనమనబడును. 


(దృఢాపరోక్షబ్రహ్మజ్ఞానము ). 


"నంబన వర్ణనము 
నా. 


| 

4. సంబంధము:- 1.అద్వితీయ బ్రహ్మతత్త్వమును ప్రతిపాదించు వేదాన్తగ్రంథము 
ప్రతిపాదకమగును. జీవబ్రహ్మల ఐక్యము గ్రంథముచే ప్రతిపాద్యమగును. కావున, గ్రంథము 
నకు విషయమునకు ప్రతిపాద్య ప్రతిపాదకభావ సంబంధము గలదు. 2. అధికారి పురుషు 
డు మోక్షరూప ఫలమును లేదా గ్రంథాధ్యయనముద్వారా మోక్షసాధనమగు బ్రహ్మాత్మల ఏక 
త్వ దృఢాపరోక్షజ్ఞానమును పొందును.కావున,అధికారి ప్రాపకుడనబడును.మోక్షము లేదా 
జ్ఞానము ప్రాప్యము అనబడును. అందువలన అధికారికి మరియు ఫలమునకు ప్రాష్యప్రాప 
కభావసంబంధము గలదు. 3.“శ్రోతవ్యోమన్తవ్యోనిదిధ్యాసితవ్యః(బృ.2-4-5&4-5-9 అనం 


అనుబన్స చతుష్టయము 
థి 


టూ శ్రుతిమాత ఆత్మతత్త్య విచారమును అధికారికి కర్తవ్యముగా బోధించినది. కావున, విచా 
రము కర్తవ్యము (చేయదగినది). అధికారి పురుషుడు ఆచార్యులవారి ముఖారవిందము 
ద్వారా జీవబ్రహ్మల ఐక్యబోధక తత్త్వమస్యాది మహావాక్యములను శ్రవణముచేసి, పిమ్మట 
మననము నిదిధ్యాసనముచేయు (విచారముచేయు) కర్తయగును. కావున, విచారమునకు 
మరియు అధికారికి కరృకర్తవ్యభావ సంబంధము గలదు.4.విచారముద్వారా గ్రంథము 
జ్ఞానమునకు జనకమగును. జ్ఞానముజన్యమగును. అందువలన గ్రంథమునకు మరియు జ్ఞాన 
మునకు జన్యజనక భావసంబంధము గలదు. 5.జ్ఞానముద్వారా అజ్ఞానము నివర్త్యము 
(నాశ్యము,భాధ్యము)న్నది. జ్ఞానము నివర్తకము (నాశకము,బాధకము)న్నది. కనుక, జ్ఞాన 
మునకు మరియు అజ్ఞానమునకు నివర్త్శ్యనివర్తక్షభావసంబంధము గలదు. 6.మహావాక్యోప 
దేశమునుజేయు శ్రీగురుదేవులు బోధకుడగును. అధికారి(శిష్యుడుభోధ్యుడగును. వీరిద్దరికి 
బోధ్యబోధకభా వసంబంధము గలదు. 7.శ్రవణాదులు జ్ఞానమునకు సాధనములు. జ్ఞాన 
ము మోక్షమునకు సాధనమగును. అందుచేత, శ్రవణాదులకు మరియు జ్ఞానమునకు, అట్లే, 
జ్ఞానమునకు మరియు మోక్షమునకు సాధ్యసాధనభావ సంబంధము గలదు. ఇట్లే, యథా 
యోగ్యముగా సంబంధములు ఊహించు కొనవలెను. 

సంబంధరూప అనుబంధ కల్పన చేయుటలో ఈ ప్రయోజనము గలదు. ఏ వస్తువునకు 
దేనితో సంబంధముండునో, ఆ వస్తువుయొక్క ఉపయోగము దానికి ఉంటుంది. ఉదా:- 
కులాలునికి(కుమ్మరివానికి)ి ఘటము(కుండుతో సంబంధమున్నది. కావున, అతనియొక్క 
ఉపయోగము ఘటమునకున్నది. ఏ వస్తువుయొక్క సంబంధము దేనితో ఉండదో, ఆ 
వస్తువుయొక్క ఉపయోగము దానికి ఉండదు. ఉదా:- చక్షువుయొక్క సంబంధము వాయు 
వుతోగాని, ఆకాశముతోగాని లేదు. రూపముగల వస్తువులచేతనే నేత్రముయొక్క సంబం 
ధము ఉంటుంది. వాయువులో మరియు ఆకాశములో రూపము లేదు. కావున, వాటితో 
నయనసంబంధము కుదురదు. కనుక, లోచనముయొక్క ఉపయోగము వాయువునందు 
గాని, ఆకాశమునందుగాని లేదు. అట్లే, గ్రంథమునకు మరియు బ్రహ్మమునకు పరస్పర 
సంబంధము లేనిచో గ్రంథమునకు బ్రహ్మమునందుగాని, బ్రహ్మమునకు గ్రంథము 


నందుగాని ఉపయోగమేమియును సిద్ధించదు. అట్లే అన్యసంబంధముల విషయములోగూడ 


VI 


అనుబన్స చతుష్టయము 
థి 


తెలిసికోవాలి. ఇట్లు, పరస్పర ఉపయోగమునకు యోగ్యతగలరెండు పదార్థములకే సంబం 


ధము సిద్ధించును. కాని, నిరుపయుక్త పదార్థములకు సంబంధము కుదురనేరదు. అందు 


వలన, యోగ్యత లేకుండా సంబంధముయొక్క అసంభవ జ్ఞానరూప డఅర్జాపత్తిప్రమా 
ణముచేత, ఆయా పదార్ధములయొక్క యోగ్యతను కల్పన చేయుటయను అర్థాపత్తి ప్రమ 
కలుగుచున్నది. ఈ కారణము వల్లనే పరస్పరమునకు పరస్పరమునందు ఉపయోగనిశ్చ 
యము కొజకే ఆయా పదార్థములకు సంబంధమును కల్పనజేసి శాస్రములందు చెప్ప 
బడినది. కాని, వేరు ప్రయోజనము లేదు. 

ఈ ప్రకారముగా అధికారి, విషయము, ప్రయోజనము, మరియు సంబంధము- 
అను అనుబంధ చతుష్టయజ్ఞానముగల ప్రేక్షావత్సురుషుడే (వివేకియే) నిస్సందేహముగా, 
ఉత్సాహముతో శ్రవణాదులు చేయుటకు గ్రంథమునందు ప్రవృత్తుడగును. కావున, 
గ్రంథారంభమున అనుబంధ చతుష్టయ నిరూపణము అత్యావశ్యకమై యున్నది. కొన్ని 
గ్రంథములలో యీ అనుబంధ చతుష్టయ క్రమము వెనుక ముందులుగా గూడ చెప్పబడినది. 
భ్రమజెంద పనిలేదు. అనుబంధ చతుష్టయనిరూపణమునందే ముఖ్యతాత్సర్యము గలదని 
యెజుంగవలెను. 

శ్రీ ఆద్యగురు శంకరాచార్యులవారు “సర్వవేదాన్తసిద్ధాన్తసారసంగ్రహము” లో ప్రారం 
భమున ఇట్లు చెప్పియున్నారు. 

శ్లో//అన్కశాస్తానుసారిత్వా దకుబన్రచతుభ్రయమ్‌ / 
యదోవ మూలం శాన్రశ్య శిర్రధ్రం తదివకోబ్యతో / 6. 
శ్లో/అధికారీ చ వివయః నంబథ్రశ్చ తథ్రయోజునడు / 
శాస్త్రారమ్మ భలం ప్రాము రనుబన్రచతుభ్రయమ్‌ / 7 

అధికారి, విషయము, సంబన్సము మరియు ప్రయోజనము- అనునీయనుబంధ 
చతుష్టయమును గ్రంథారంభమున తెలియపరచినపుడే ప్రేక్షావత్సురుషుడు (వివేకి, అధికారి) 
గ్రంథమునందు ఉత్సాహముతో నిస్సందేహముగా ప్రవృత్తుడగును. కావున, ఈ గ్రంథము 
వేదాన్త శాస్రముననుసరించినదగుటచే వేదాన్త శాస్త్రమునకు (ఉపనిషత్తులకుచెప్పబడిన 


యనుబన్ధచతుష్టయమే యిచట చెప్పబడుచున్నది. పైన పేర్కొనిన నాల్గు అనుబంధములు 


Vil 


అనుబన్స చతుష్టయము 
థి 


శాస్టారంభమను ఫలమునకు నిమిత్తములని పండితులు వచించియున్నారు. అనగా, 


అనుబన్ధ చతుష్టయమును చెబితేనే శాస్ట్రారంభము సఫలమగును. లేనిచో నిరర్ధకమగునని 


తాత్పర్యము. 

'నిర్వియ్సవరినమాద్రికాయో ముంగళమాచరేత్‌” అను అనుమిత శ్రుత్యనుసారము మరి 
యు గ్రంథారంభమునందు గ్రంథకర్త మంగళాచరణము ద్వారానే అనుబంధ చతుష్టయమును 
కర్తవ్యముగా సూచించాలను నియమానుసారము శ్రీ పండిత పీతాంబర్‌ జీ గారు “శ్ర ద్భత్తి 
రత్మావళి” యను ఈ వేదాన్త సద్దంథమును ప్రారంభిస్తూ 

qraa az gym Teh ఖే 7 ql 
ga థల a #7 ew qaqa efi 
జాగ్రత న్వవ్లు నుదుద్దికో సాక్షీ మై నర జానీ, 
ఖద దేహా అభిమాన్‌ తీ వయ యూలయుత హోని// 

ఈ మంగళాచరణరూప హిందుస్తాని దోహ ద్వారా "సాక్షి శబ్బముచే ఆత్మానుసం 
ధానాత్మక మంగళమాచరిస్తూ, అనుబంధ చతుష్టయమును గూడ సూచించారు. 

1.జాగ్రదవస్థను, స్వషమును మరియు సుషుప్త్యవస్థను (ఉపలక్షణముగా సర్వావస్థల 
నుప్రకాశించు ఏ సాక్షినైన నేనున్నానో, ఈ నేనే సర్వవ్యాపక, స్వయంప్రకాశ, నిత్య, నిర 
తిశయ, నిరావృత, పరిపూర్ణానంద పరబ్రహ్మమును-అని స్వానుభవముద్వారా తెలియజేశా 
రు. దీనిచే సర్వవేదాస్తములకు (ఉపనిషత్తులకు) ప్రతిపాద్య 'విషయము'ను సాక్ష్యభిన్నబ్రహ్మ 
మును తెలిపియున్నారు. 2. ఇట్లు ఎవరైతే తన స్వరూపమును ప్రత్యగభిన్నపరబ్రహ్మముగా 
తెలిసికుంటారో, వారియొక్క జన్మమరణరూప దుఃఖమునకు కారణమగు దేహాభిమానము 
సమూలముగా (అజ్ఞానసహితముగా) నష్టమగును. దీనిచే "సర్వానర్థములయొక్క అత్యంత 
నివృత్తి మరియు పరమానంద బ్రహ్మప్రాప్తి'యను మోక్షమును సూచించారు. అనగా గ్రంథా 
ధ్యయనమునకు 'ప్రయోజనము'ను తెలియజేశారు. 3. "ప్రయోజనప్రాప్తికామో౬ధికారి" అని 
చెప్పినట్లుగా మోక్షరూప ప్రయోజనమును కోరువాడు 'అధికారి' అర్థతః సిద్దించును. 4. 
ఇకపూర్వము అనుబంధ చతుష్టయ నిరూపణములో సంబంధవర్ణనావసరమున తెలిసికొ 
న్నట్లు 'సంబంధము'లు యథాయోగ్యమూహనీయములు. 11ఇతి శమ్‌॥| 


Vili 


సదురుకొత్రయిబహానిష్ట పండిత 
పీతాంబర! పోరుషూత్త దుక 


9 


స్వాములవారు - ఎర్పెడు 


(౧ 


a 
J 
3 
"లో 
ip 
Ye: 
3 
3 
Y 
fo 


లో 


విషయ సూచిక 


విషయము 


శ్రీ నడిమింటి సుబ్రహ్మణ్యయ్యగారి భూమిక 


పరిష్కర్శ వక్తవ్యము 


గురుపరంపరా స్తోత్రము 


మంగళాచరణము 


లక్షణ దోషత్రయము 


అనుబన్ధ చతుష్టయము 


విషయసూచిక 


CCL 


--: త్రభమురత్షము :(1-24) 


వృత్తిరత్నావళి మంగళాచరణము 
వృత్తియొక్క సామాన్యలక్షణ నిరూపణము (1-9 
వృత్తియొక్క భేదనిరూపణము (10-1౧ 


ప్రమ,అప్రమలయొక్క సంఖ్యయు,కారణ(నిరూపణ)మును (18-24) 


వం. 


—: ద్వితీయరత్తయు (25-88) 


ప్రత్యక్షాది ప్రమాణ నిరూపణము (25-88) 
షట్టమాణములయొక్క పేర్లు, లక్షణములు, మతభేదమువలన 
వానియొక్క పక్షాంతరములు (25-2౧ 


ప్రత్యక్షాది ప్రమాణ సామాన్య లక్షణము 


విషయ సూచిక 


ప్రత్యక్ష ప్రమాణము మరియు ప్రమయొక్క స్వరూపనిర్ణయము (28-35) 


శబ్దజన్య జ్ఞానముయొక్క స్వభావము (35) 


శంకా సమాధానపూర్వక ప్రత్యక్ష ప్రమానిర్ణయము (36-42) 
వాక్యమునకు ఈ స్వభావము గలదు 


రెండుశంకలు వానికి ఉత్తరము (50-53) 
ఆంతర ప్రత్యక్ష ప్రమాభేద నిరూపణము (54-61) 
బాహ్యప్రత్యక్ష ప్రమాభేదకథనపూర్వక శ్రోత్రజప్రమా నిర్ధారణము (62-71) 
మాభేదసహిత త్వాచప్రమా నిర్ధారణము (72-79) 
ప్రత్యక్ష ప్రమయొక్క భేదమగు చాక్షుషప్రమా నిర్ధారణము (79-81) 
హ్యప్రత్యక్ష ప్రమాభేదమగు రాసనప్రమా నిర్ధారణము (82-84) 
బాహ్యప్రత్యక్ష ప్రమాభేదమగు ఘ్రాణజప్రమా నిరూపణము, సామగ్రియొక్క 
అనువాదముతో ప్రత్యేక ప్రమోపసంహారమును (85-88) 


--: తృతీయరత్తము :(89-104) 


అనుమాన ప్రమాణ నిరూపణము (89-104) 

సామగ్రీసహిత అనుమితి ప్రమానిశ్చయము (89-96) 
వేదాంతోపయోగియగు అనుమానము (97-101) 

న్యాయవేదాంత మతములరీత్యా అనుమాన ప్రమాణ నిర్ణయము (102-104) 


--: చతురరతృము :--(105-113) 


ఉపమాన ప్రమాణ నిరూపణము (105-114 


విషయ సూచిక 


వ్యవహారమందు ఉపయోగియయిన ఉపమితి మరియు సాదృశ్యసహిత ఉపమాన 
స్వరూపము (105-10౧ 39 


జిజ్ఞాసువుకు అనుకూలమగు ఉపమితి మరియు ఉపమాన స్వరూపము (108-114) ” ” 


--: వంచజురత్తము :--(115-151) 


శబ్దప్రమాణ నిరూపణము. (115 -151) 

శాబ్దీప్రమయొక్క భేదనిరూపణము (115--118) 

నాలుగు మహావాక్యములు. 

శబ్దవృత్తి భేదమును, శక్తివృత్తి నిరూపణమును (119--124) 

యోగము, రూఢి మరియు యోగరూఢి. 

శబ్దవృత్తి భేదముతో లక్షణావృత్తి నిరూపణము (125--139) 47 


అభిహితాన్వయవాదము, అన్వితాభిధానవాదము 49 


కేవలలక్షణా, లక్షితలక్షణా 51 


జహద్‌, అజహద్‌, భాగత్యాగ లక్షణా భేదములు,వాటి విశేష విచారణ (జహల్లక్షణా) 53 


అజహల్లక్షణా (అల 
భాగత్యాగ లక్షణా 57 
పునరుక్తి దోషము 60 
ఓతప్రోతభావన 


శాబ్బ్దబోధయొక్క ఆకాంక్షాది చతుర్విధ సహకారి నిరూపణము (140--151) 


ప్రకరణాల్లింగాదౌచిత్యాతద్దేశకాలతః 


ఉపక్రమాది షడ్డ్లింగములు (143) 


విషయ సూచిక 


--: వభ్రరత్తము :--(152-162) 


--: శత్రమరత్తము :--(163-181) 
అనుపలబభ్ధి ప్రమాణ నిరూపణము (163-181) 
న్యాయశాస్త్ర రీతిగా అభావస్వరూపమును నిశ్చయించుట (163--169) 
పూర్వోక్త అభావస్వరూపమందు వేదాంతమునకు విరుద్ధాంశములను నిరూపించుట 
(170--178) 74 
షడనాదయః 75 
సామగ్రీసహిత అభావప్రమయు, అది జిజ్ఞాసువుకు ఎట్లు ఉపయోగపడుచున్నదనియు 
నిరూపించుచు ప్రమావృత్తియొక్క ఉపసంహారమును చేయుట (179--181) (౯ 
జిజ్ఞాసువుకు అనుపలబభ్ధి నిరూపణముయొక్క ఉపయోగము 


నానాఛిద్రఘటోదరస్థితమహా (చిత్రము) 


--: అధ్ధమరత్షడు :--(182-222) 


అప్రమావృత్తియొక్క భేదమును అనిర్వచనీయఖ్యాతియొక్క నిరూపణమును 
(182-222) 
యథార్థ అప్రమయొక్క భేదములు (182--180) 


అయథార్థ అప్రమయొక్క భేదమును, సంశయ భ్రమలయొక్క నిశ్చయము(187-197) 80 


విషయ సూచిక 


అయథార్థ అప్రమాభేదమగు నిశ్చయరూప భ్రమజ్ఞాన నిర్ధారణము (198--207) 
అధ్యాస విషయములో శ్రుతిప్రమాణము 84 


సత్తా వైవిధ్యము 85 


పూర్వప్రసంగమునందు చతుర్విధ శంకలు, వానికి సమాధానము (208--219) 88 


అధిష్టానావశేషో హి నాశః కల్పిత వస్తునః 91 


అఘటన ఘటనా పటీయసీ మాయా 95 


ఖ్యాతుల నిరూపణము (220--244-అనిర్వచనీయఖ్యాతి నిరూపణము (220-222)96 


--: నవమరత్తము : (223-230) 


అప్రమావృత్తియొక్క భేదమగు సత్య్యాతి ప్రదర్శనపూర్వక తతండనమును(223-230) 100 
వేదన్రేతర మతవాదులచే స్వీకరించబడిన ఖ్యాతుల గణనము సత్థ్యాతి- 
వాదానువాదపూర్వక తన్నిరాకరణ యోగ్యత (223-225) 


సత్యాతివాద ఖండనము 


--: దళమరత్తము :--(231-234 


అప్రమావృత్తియొక్క భేదమగు అసత్థ్యాతి నిరూపణమును తత్టండనమును 
(231-234) 

ద్వివిధ అసత్థ్యాతి వాదానువాదమును, అసత్థ్యాతివాదిని అడుగవలసిన ప్రశ్న్వయును 
(231-232) 


అసత్య్యాతివాద ఖండనము (233-234) 


విషయ సూచిక 


--: ఏకాదశరత్తము :--(235-240) 


అప్రమావృత్తియొక్క భేదమగు ఆత్మఖ్యాతి నిరూపణపూర్వక తత్టండనమును(235-240)105 


ఆత్మఖ్యాతి వాదానువాదపూర్వక తత్టండనము (235-238) 
అనిర్వచనీయఖ్యాతి పూర్వకముగా అద్వెతమతమున అనిర్వచనీయ పదా 


(239-240) 


--: ధ్యాదళరత్తము :--(241-242) 


అప్రమావృత్తియొక్క భేదమగు అన్యథాఖ్యాతినిరూపణమును తత్టండనమును 


(241-242) 


--: త్రయోదశరత్తయము .--(243-248) 


అప్రమావృత్తియొక్క భేదమగు అఖ్యాతినిరూపణమును తత్టండనమును (243-248) 109 
తర్కభ్రమయొక్క నిర్ణయముతో ఖ్యాతినిరూపణమును ఖండనముయొక్క 

అవిద్యయొక్క అనేక నామాంతరములు 

ఉపసంహారముతో చతుర్దశ జ్ఞానములును నుడువుట (245-248) 
వృత్తిరత్నావళియందలి చతుర్దశరత్నముల కోష్టకము 


—: చతుధశరత్తయు :--(249-257) 


వృతిఫల నిరూపణము (249-257) 
అవస్థాత్రయ నిరూపణము (249-255) 
వృత్తియొక్క ప్రయోజన నిరూపణము (256-25౧ 


కల్పితముయొక్క నివృత్తి అధిష్టానరూపము (25౧ 


విషయ సూచిక 


వృత్తిరత్నావళి గ్రంథముయొక్క ఉపసంహారము 


పరిశిష్టము 1, అధ్యాస లక్షణము 


పరిశిష్టము 2,స్తోత్రములు - శ్రీ గురుపాదుకా స్తోత్రము 


బ్రహ్మజ్ఞానావళీ మాలా 


శ్రీ 


కో 


అద్వెత మకరన్లము (మూలశ్లోకములు) 


వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


(నడిమింటి సుబ్రహ్మణ్యంగారు.) 
<_—F Pn 
[ప్రథమ రత్నము 


—: గ్రంథకర్శకృత మంగళాచరణము :-- 
హిందుస్థాని దోహ అగా a, ఇళ షే గ | 
zea qe aml, ఇ Ta Th 
జాగ్రత న్వవ్శ నువుద్తికో సాక్షీ మై వర జానీ, 
ఖద దోహ అభిమాన్‌ కీ వయ మూలయుత వాని// 


"'యత్సరం బ్రహ్మ సర్వాత్మా తద్భహ్మాద్వయమస్మృహమ్‌6' అని కైవల్యోపని 
షత్తులో 1-16 నుండి 19) వరకు తత్త్వమస్యాది నాలుగు మహావాక్యముల లక్ష్యార్థమగు యే 
ప్రత్యగభిన్న పరబ్రహ్మతత్త్వము ప్రతిపాదించబడినదో, ఆ తత్త్వమును స్మరిస్తూ గ్రంథకర్తయగు 
శ్రీ పండిత పీతాంబరజీవారు గ్రంథారంభమున వస్తునిర్దేశరూప మంగళాచరణము చేయు 


కో 


చున్నారు. జాగ్రత్‌ స్వప్న సుషుష్యాది మోక్షపర్యన్తముగల వృత్యథీనమగు సర్వావస్థలను ప్రకా 
క్షి 


సు 
శించు ప్రత్యగాత్మరూప సా 


యై యే నేను ఉన్నానో, యీ నేనే దేశకాలవస్తుపరిచ్చేదరహి 


Ne 


6 శ్లో||యత్సరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్‌! సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం స త్వమేవ త్వమే 
వ తత్‌॥, శ్లో॥॥జాగ్రత్సుష్నసుషుష్తాది ప్రపంచం యత్రకాశతే। తద్దహ్మాహమితి జ్ఞాత్వా సర్వబనెః ప్రముచ్య 
తే॥, శో॥త్రిషుధామసు యద్యోగ్యం భోక్తా భోగశ్చ యద్బవేత్‌! తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోఒహం సదా 
శివః॥!, శ్లో!![ మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్టితమ్‌। మయి సర్వం లయం యాతి తద్దహ్మాద్వయ 
మస్య్యహమ్‌॥। 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


తమై, సర్వాత్మయై సచ్చిదానందరూపముచే వెగలుగొందు పరబ్రహ్మమును-అని సంశయ 
విపరీతభావనలు లేకుండా తెలిసికొనినచో, జననమరణరూప సంసారమను దుఃఖమును 
కలుగజేయు దేహాదులందుగల అహం మమాభిమానము సమూలంగా(అజ్ఞాన సహితముగా) 
నష్టమగును. అనగా నిత్యప్రాప్తము,స్వతస్పిద్ధమునగు"సర్వానర్థముల అత్యన్తనివృత్తి మరియు 
పరమానందరూప బ్రహ్మప్రాప్తి'యను మోక్షము సిద్ధించును. 


సకారణ సభేద వృత్తిస్వరూప నిరూపణము (1--24 


[.వృత్తియొక్క సామాన్య లక్షణ నిరూపణము (1-9) 

1.“అహం బ్రహ్మాస్మి”-“నేను బ్రహ్మమును”అను వృత్తివలన కార్యసహిత అజ్ఞాన 
నివృతియు, పరమానంద ప్రాప్తియునైన మోక్షము గలుగుననుట వేదాంత సిద్ధాంతము. 

2. ఇట వృత్తియనగా నేమి? వృత్తియొక్క కారణమేమి? వృత్తియొక్క ఫలమేమి? 
అని తెలిసికొనునపేక్ష గలుగగా, తదర్ధమై “వృత్తిప్రభాకరము” యొక్క సారభూతమైన 
“వృత్తిరత్నావళి” యను గ్రంథము ప్రారంభింపబడుచున్నది. 

3. అంతకరణ పరిణామమును మరియు అజ్ఞాన పరిణామమును వృత్తి యనబడు 
ను. యద్యపి- క్రోధము, సుఖము మొదలగునవి గూడ అంతఃకరణ పరిణామములున్నవి. 
మరియు ఆకాశాదులును అజ్ఞాన పరిణామములున్నవి. వాటిని వృత్తియనుట లేదు. తథాపి, 
విషయావభాసక అంతఃకరణము మరియు అజ్ఞానముయొక్క పరిణామము వృత్తియనబడు 
ను. 

4. క్రోధము , సుఖము మొదలుగాగల ఏ యంతకరణ పరిణామములు గలవో 
వానివలన, ఏ పదార్ధముయొక్క స్ఫురణ గలుగుటలేదు. అట్లే ఆకాశాదులచేతను భానమ 
గుటలేదు. కావున యవి వృత్తియనబడుట లేదు. అయినను(అజ్ఞాన అంతకరణముల) జ్ఞానా 
కార పరిణామముచే వస్తుభాన మగుచున్నది. దానినే వృత్తియందురు. 

5. యద్యపి- సుఖము, ధుఃఖము, కామము7 తృప్తి (సంతోషము) క్రోధము , 
క్షమ, ధైర్యము, అధైర్యము, లజ్జ , భయము మొదలగు యేయే అంతఃకరణ పరిణామ 


(అ 


7 కామః సంకల్పో విచికిత్సా శ్రద్ధా౭ శ్రద్ధా ధృతిరధృతిర్లిరిర్భీ రిత్యేతత్సర్వం మన ఏవ. (బృహదారణ్యక.1-5-3) 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


విశేషములు గలవో, అవన్నియు అనేక స్థానములందు వృత్తియను శబ్బముచే వ్యవహరింప 
బడుట గానవచ్చుచున్నది. తథాపి (అట్లున్నను) తత్తానుసంధానము దానిపై వ్యాఖ్యానరూప 
అద్వెత చింతాకౌస్తుభము మున్నగు గ్రంథములలో 8“విషయావభాసకాంతఃకరణ పరిణామ 
మే వృత్తి” యని చెప్పబడియున్నది. 

6.కొన్నిగ్రంథములం “దజ్ఞాననివర్తక పరిణామమే వృత్తి” యని వ్యవహరింపబడి 
యున్నది. పరోక్ష జ్ఞానముచే గూడ 9అసత్వాపాదకాజ్ఞానాంశముయొక్క నాశమగుచున్నది. 
అథవా విషయ చేతనమందుండు అజ్ఞానముయొక్క నాశమో, అపరోక్షజ్ఞానములేక కలుగు 


టలేదు. ప్రమాతృచేతన మందుండు అజ్ఞాననాశము పరోక్షజ్ఞానముచే గూడ గలుగుచున్నది. 


కాబట్టి పరోక్షజ్ఞానమందు ముందుజెప్పబడిన లక్షణమునకు అవ్యాప్తిలేదు. 

7. అట్లయినను సుఖదుఃఖ జ్ఞానరూప వృత్తియందును, మాయావృత్తిరూప ఈశ్వరుని 
జ్ఞానమందును, అట్లే శుక్తిరజతాదులను గోచరించు భ్రమరూప అవిద్యావృత్తియందును, స్వప్న 
పదార్థములను గోచరించునదియు, సుషుప్తియందుగల సుఖమును మరియు అజ్ఞానమును 
గోచరించు(విషయముచేయు) అవిద్యావృత్తియందును మరియు ప్రత్యభిజ్ఞా జ్ఞానరూప వృత్తి 
యందును పూర్వోక్త లక్షణమున కవ్యాప్తికలదు. ఎట్లనగా : 

క.మొట్టమొదట, అజ్ఞాత సుఖాదులుత్పన్నమై, తరువాత వాని జ్ఞానము గలుగునట్లయితే 
సుఖాది జ్ఞానముచేత అజ్ఞాననాశము సంభవించును; కాని అజ్ఞాతమగు సుఖాదులు లేవు. 
సుఖాదులును వాని జ్ఞానమును సమ(ఏకుకాలమందే ఉత్పత్తియగుచున్నవి. కావున, అజ్ఞా 
తసుఖాదులయొక్క అభావముండుటవలన సుఖాదిగోచరవృత్తిచే అజ్ఞాననాశ మసంభవ 
ము. 


క వృత్తిర్నామ విషయచైతన్యాభివ్యజ్ఞుకోఒన్తుకరణాజ్ఞానయోః పరిణామ విశేషః | అభివ్యజ్ఞకత్వం నామ 


అపరోక్షవ్యవహారజనకత్వ మావరణనివర్తకత్వం వా! (తత్త్వానుసంధానము ద్వితీయ పరిచ్చేదము ప్రారంభములో). 


9 ఆవరణము రెండువిధములు. 1.అసత్వాపాదకము 2.అభానాపాదకము. అసత్వాపాదకమనగా “నాస్తి 
వస్తువులేదనుట. అభానాపాదకమనగా “నభాతి" వస్తువు తెలియలేదనుట. ఈ రెండంశములును బ్రహ్మస్వ 
రూపములగు సత్తు చిత్తులను క్రమముగా ఆవరించునవి యగును. నాస్తియను ఆవరణము పరోక్షజ్ఞాన 
ముచేతను, నభాతియనునది యపరోక్షజ్ఞానముచేతను నాశమగును. 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


11.అట్లే, ఈశ్వరునికి అసాధారణరూపముచే, సకలపదార్థములును సర్వదా ప్రత్యక్షముగా 
గనబడుచున్నవి. కాబట్టి, అజ్ఞానాభావమున్నందున మాయావృతిరూప జ్ఞానముచేత గూడ 
అజ్ఞానముయొక్క నాశము సంభవింపదు. 

11.శుక్త రజతాదులును, స్వష్నమందలి మిథ్యాపదార్థములును మరియు వాని జ్ఞానము 
లును ఏకకాలమందుత్పన్నమగుచున్నవి. అవియును జ్ఞాత10పదార్థములే. కాబట్టి మిథ్యా 
పదార్ధములను గోచరింపజేయు భ్రమ వృత్తిచేతగూడ అజ్ఞాన నాశము గలుగుటలేదు. 

అట్లే, సుషుప్తిలో వృత్తియున్నను ఆవృత్తికి విషయరూపమగు తన ఉపాదానము గాను, 
స్వరూపసుఖముయొక్క ఆవరణముగాను ఉండు అజ్ఞానముయొక్క నాశము దానిచే 
(అవిద్యావృత్తిచే) నగుటలేదు. 

₹7.జ్ఞానగోచర ప్రత్యాభిజ్ఞా11 జ్ఞానోత్పత్తి యందును ఆవరణము లేమిచే దానిచేతను 
దాని (అజ్ఞానునాశమగుటలేదు. ఎట్లనగా,"సోజయం గజః"పూర్వదృష్ట ఆ ఏనుగే ఇది. ఇచట 
గజము అజ్ఞాతము కాదు. కావున, అజ్ఞాననాశకత ప్రత్యభిజ్ఞా జ్ఞానమందు లేదు. 

అట్లే, “అహం బ్రహ్మ" అని ఒకసారి ఉదయించిన జ్ఞానముచే స్వరూపావరణము నాశ 


యొందుచున్నది. తరువాత పలుమారుచేయు విచారముచే విద్వాంసునికి “అహం బ్రహ్మి 


యను వృత్తి ఉదయమైనను, పూర్వమే యావరణములేని జ్ఞానికి, స్వరూపావరణ భంగమగు 


ట అసంగతము. 
అట్లే, ధారావాహిక వృత్తి కలుగునప్పుడును, పూర్వోక్త లక్షణమునకు ద్వితీయాది వృత్తు 

లందవ్యాప్తి యున్నది. ఏలననగా, జ్ఞానధార కలుగునప్పుడు, ప్రథమ జ్ఞానముచే అజ్ఞాన 

నాశనమగుచుండగా ద్వితీయ తృతీయాది జ్ఞానముల కజ్ఞాన నాశకత్వ మసంభవము. 


10 జ్ఞాతపదార్థములు =జ్ఞానసత్తతో గూడినవి. జ్ఞాన సమకాల సత్త గలవి.అనగా ఏ పదార్థములు జ్ఞానము 
నకు పూర్వములేవో అవి. రజ్ఞువునందు దోచెడు సర్పము ప్రతీతికి పూర్వములేదు. ప్రతీతి కాలమునందే 
కలుగుచున్నది. కావున జ్ఞాతపదార్థము. 

11శో॥|భాతస్య కస్యచిత్పూర్వం భాతమానస్య సాంప్రతం![సోఒ౭యమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానముచ్యతే॥। 
(మానసోల్లాసము 7-3) తత్తేదంతావగాహి జ్ఞానం, ప్రత్యక్షజ్ఞానసామగ్రీసహిత సంస్కారజన్యజ్ఞానం వా 


ప్రత్యభిజ్ఞా జ్ఞానమ్‌! 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


8.కాబట్టి, అవభాసక పరిణామమే వృత్తియనబడుననుటకు తాత్పర్యమేదియన “అస్తి 
అను వ్యవహార హేతుభూత అవిద్యాంతఃకరణ పరిణామ విశేషము వృత్తి యనబడుననుటయే 
యగును. 

9. ప్రకాశక పరిణామమును వృత్తియన్నను, అజ్ఞాత (ఆవృత ) పదార్థమును గోచరించు 
వృత్తియందే యజ్ఞాననివర్తక రూపావభాసకత యున్నది.(అనావృత)జ్ఞాతపదార్థమును గోచ 
రించు వృత్తియందు ప్రకాశకత్వము లేదు. ఏలననగా-12అనావృతచేతన సంబంధముచేతనే 
విషయప్రకాశము సంభవమగుటవలన, వృత్తియందు ప్రకాశకత్వమును గల్పించుట అయోగ్య 
ము. 


కాబట్టి వృత్తియందజ్ఞాన13నివర్తకత్వముతప్ప మజొకవిధమున, ప్రకాశింపజేయు ధర్మ 


ము సంభవింపమిచే, ప్రథమలక్షణమందువలె ద్వితీయలక్షణమునకును సుఖాదిగోచర వృత్తి 
యందవ్యాప్తి కలుగుచున్నది. కావున “అస్తి-ఉన్నదను వ్యవహారమునకు హేతుభూత అవి 
ద్యాంతఃకరణ పరిణామమే 'వృత్తియనబడును.ఇదియే సల్లక్షణము.ఈలక్షణము పరోక్ష అప 
రోక్షవృత్తులయందును,మాయావృత్తియందును, భ్రమవృత్తులయందును విద్యమానమై యున్న 
ది. కావుననే దీనికి 14అవ్యాప్తి, అతివ్యాప్తి, 15అసంభవములను దోషములేవియు లేవు. 


[.వృత్తియొక్క భేదనిరూపణము  (10--17 

10. ఆ యీ వృత్తిజ్ఞానము ద్వివిధము (1) ప్రమారూపము (2) అప్రమారూపము. 
11. 1. (1) ప్రమాణజన్య యథార్థజ్ఞానమును ప్రమయందురు. 
యలేక, అబాధితార్ధమును విషయీకరించు ,జ్ఞానమును ప్రమయందురు. 
(యులేక,అబాధితార్ధమును విషయీకరించు స్మృతికన్నభిన్నమగుజ్ఞానమును ప్రమయం 
దురు. 
(1౪) లేక, యథార్థానుభవమును ప్రమయందురు . 


12 అనావృతసంవిత్తాదాత్మమపరోక్షత్వమ్‌। తాదాత్మ్యం నామ తద్దిన్నత్వేసతి తదభిన్నసత్తాకత్వమ్‌। 

13 ఆవరణభంగార్డా వృత్తిః। ఆవరణమును భంగము (నాశము) చేయుట మాత్రమే వృత్తియొక్క ప్రయోజన 
ము. 

14 లక్ష్య ఏకదేశావృత్తిత్వమ్‌! యథా గోః కపిలత్వం లక్షణం శ్వేతగవాదౌ లక్ష్య ఏకదేశేఒవృత్తిః। 

15 లక్ష్యమాత్ర అవృత్తిత్వమ్‌। యథా గోరేకశఫవత్వలక్షణం లక్ష్యగోమాత్రావృత్తిః, గోర్ట్విశఫవత్వాత్‌। 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


2. దీనికి భిన్నమైన జ్ఞానమును అప్రమయందురు . 

12. ప్రథమ లక్షణానుసారముగా ప్రత్యక్షాది భేదముచే, ప్రమాజ్ఞానము షట్సకారముగ 
నున్నది ; ఏతద్భిన్నమగు ఈశ్వరజ్ఞానమును, సుఖాదిగోచరజ్ఞానమును, సతిజ్ఞానమును, 
భ్రమజ్ఞానమును అప్రమారూపములు. వీనిలో సుఖ, స్మృతి, ఈశ్వరజ్ఞానములు యథార్థ అప్ర 
మయు. భ్రమజ్ఞానము అయథార్థ అప్రమయునగును. 

13. గ్రంథకర్తలగు కొందరి మతమున, యథార్థజ్ఞానము ప్రమయు, అయథార్థజ్ఞానము 
అప్రమయునగును. దీని ననుసరించి ఈశ్వరజ్ఞానమును, సుఖాది గోచరజ్ఞానమును, స్మృతి 
జ్ఞానమును ప్రమలనబడును. భ్రమజ్ఞానము అప్రమ యనబడును. 

14. కాని, ప్రాచీనార్యులు.స్మృతి విలక్షణమగు యథార్థజ్ఞానమందే ప్రమావ్యవహారమును 
జేసియున్నారు. కాబట్టి సృతికివిలక్షణముగనే ప్రమాలక్షణమును జెప్పవలయును. ఇట్లు తృతీ 
య చతుర్ధ లక్షణములున్నవి. వీనిననుసరించి ప్రత్యక్షాది షడ్విధజ్ఞానములును, ఈశ్వరజ్ఞాన 
మును, సుఖాది గోచరజ్ఞానమును ప్రమలగును. ఏతద్విలక్షణ స్మతిజ్ఞానమును, భ్రమజ్ఞాన 
మును అప్రమలే యగును. 

15. శుక్తిరజతాది జ్ఞానములు స్మృతికి భిన్నమైనవి. అవి అబాధితార్థమును విషయీక 
రించుటలేదు. బాధితార్థమునే విషయముజేయుచున్నవి. కావున, ప్రమకాదు. సృతియో 
అబాధితార్థమును విషయీకరించునది యగును. అయితే స్మృతిజ్ఞానమందో ప్రమ వ్యవహార 


ములేదు. కావున, అనేక గ్రంథములలో “సతికి భిన్నమైన అబాధితార్థమును విషయీకరిం 


చు జ్ఞానమును “ప్రమ" యని ప్రతిపాదింపబడి యున్నది. 

16. చతుర్ధ లక్షణముయొక్క పరీక్షా విధానము. 

యథార్థమో స్మృతియు నగును; స్మృతి యనుభవరూపము కాదు. కాబట్టి, “యథార్థా 
నుభవము“ ప్రమయు, తద్వ్యతిరిక్రమప్రమయునగుచున్నది. ఈ ప్రమాలక్షణముగూడ స్మృతి 
భిన్నమే యగును. 

17.ఈశ్వరజ్ఞానమును, సుఖాది గోచరజ్ఞానమును యథార్థానుభవరూపములు. కాబ 
ట్టి, యవియు ప్రత్యక్షాది షడనుభవములవలె ప్రమయే యగును. ఏతద్భిన్నమైన స్మృతిజాన 
మును భ్రమజ్ఞానమును అప్రమారూపములే. అప్రమా నిరూపణము అష్టమరత్నము మొదలు 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


త్రయోదశ రత్నాంతమువరకు బాగుగా వివరింపబడును. 
111. ప్రమా, అప్రమలయొక్క సంఖ్యయు, కారణ (నిరూపణ)మును. (18-24 
16.ప్రత్యక్షము, అనుమితి, ఉపమితి, శాబ్ది, అర్ధాపత్తి అనుపలబ్ధియను షట్ట్రమాణజన్య 
యథార్థ జ్ఞానములు, ఈశ్వరజ్ఞానము, సుఖాదిగోచరజ్ఞానమను భేదముచే ప్రమాజ్ఞానము 
లష్టవిధములుగా నున్నవి. 
19. (్రుప్రత్యక్షాది షడ్విధ జ్ఞానములును, ప్రత్యక్ష వ్యతిరేకమయిన సుఖాది జ్ఞానములును 
జీవాశ్రిత ప్రమలనబరగు (ప్రమలనబడుటకు యోగ్యములు). 
(భూత, భవిష్యత్‌, వర్తమానకాలిక సకల పదార్థములను గోచరించు మాయా వృత్తి 
రూపజ్ఞానము ,ఈశ్వరాశ్రిత ప్రమ యనబడును. 
20. మరియు దీనియందు :-- 
(1) ప్రత్యక్షప్రమయు, మాయావృత్తిరూప ఈశ్వరజ్ఞానమును, ప్రత్యక్షప్రమాంతర్గత 
సుఖాది గోచరజ్ఞానమును ప్రత్యక్షరూపమనబరగు. 
(౨) శాబ్దిప్రమ- ప్రత్యక్ష పరోక్ష భేదముచే ద్వివిధము. 
య్ర్‌ అట్లే, అనుపలబ్ది ప్రమయు- ప్రత్యక్ష పరోక్ష భేదముచే ద్వివిధము. అయినను 
అభావము వివాదాస్పదముగా నుండుటచే నభావప్రమ పరోక్షమే యనబడుచున్నది. 
(7.71౧) అనుమిత్యుపమిత్యర్థాపత్తి ప్రమలు పరోక్షమేయగును. 
21.ప్రాణులయొక్క కర్మల ననుసరించి సృష్టియొక్క ఆదికాలమందు, సకలపదార్థము 


లను విషయీకరించు ఈశ్వరజ్ఞానముత్పన్నమగుచున్నది. అది త్రికాలములలోని సకల 


పదార్ధములయొక్క సామాన్య16విశేషత్వములను విషయీకరించునదియై ప్రకయ పర్యంత 


స్థాయిగానున్నది. కాబట్టి యీశ్వరజ్ఞానము ఏకముగను నిత్యముగనున్నది. దానికి (ఈశ్వ 
రజ్ఞానమునకు ) ఉపాదానకారణము మాయయుు, నిమిత్తకారణము సకల ప్రాణులయొక్క 
అదృష్టాదులు(పుణ్య పాపములు) నగును. 

22.ధర్మాది నిమిత్తములచే అనుకూల ప్రతికూల పదార్ధముల సంబంధము గలుగుట 


వలన, అంతకరణముయొక్క సత్తరజోగుణముల పరిణామరూప సుఖదుఃఖములు గలుగు 


16 "యస్సర్వజ్ఞు సర్వవిద్యస్యజ్ఞానమయంతపః। తస్మాదేతద్దహ్మనామరూపమన్నంచజాయతే | "(ముం.1.1.9) 


శ్రీ వృత్తి రత్నావళి ప్రథమ రత్నము 


చున్నవి. ఏ ధర్మాది నిమిత్తములచే సుఖధుఃఖములు కలుగుచున్నవో, ఆ నిమిత్తముచేతనే 
సుఖదుఃఖములను విషయీకరించునట్టి యంతకరణ సత్త్వగుణపరిణామాత్మక జ్ఞానరూప 


వృత్తియు గలుగుచున్నది. ఆ వృత్తియందారూఢ సాక్షి సుఖదుఃఖములను ప్రకాశింప జేయు 


చున్నది. దానికి (సుఖదుఃఖాకార వృత్తికిఅంతకరణ ముపాదానమును, ధర్మాదులు నిమిత్త 
మును నగుచున్నవి. 
23.ప్రమాణజ్యన యథార్థజ్ఞానము షడ్విధము. దానికి ఉపాదానకారణ మంతఃకరణము 
ను, నిమిత్తకారణము ప్రత్యక్షాది ప్రమాణములును, యింద్రియ సంయోగాదులును అగును. 
24.అవిద్యా పరిణామమగు (రజ్ఞ్జుసర్ప) భ్రమజ్ఞానముయొక్క ఉపాదానకారణ మవిద్య 
యు, నిమిత్తకారణములు సజాతీయవస్తుజ్ఞానజన్య సంస్కారమును, ప్రమాతృదోషమును, 
ప్రమాణదోషమును, ప్రమేయదోషమును, అధిష్టానముయొక్క సామాన్యాంశజ్ఞానమును,వి 


శేషాంశ అజ్ఞానమును, తిమిరాదులును అగును. 


ఇతి శ్రీవృత్తిరత్నావళ్యాం సకారణ సభేద వృత్తిస్వరూప నిరూపణం నామ ప్రథమం రత్నం సమాప్తమ్‌. 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


ప్‌ో 


ప్రత్యక్షాది ప్రమాణ నిరూపణము (25-88) 


1V.షట్సమాణములయొక్క పేర్లు, లక్షణములు, మతభేదమువలన వానియొక్క 

పక్షాంతరములు. (25-27 
25.ప్రమాణములు షడ్విధములు. అవి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమాన 
ము, అర్జాపత్తి , అనుపలబ్ధి అనబడును. 
—:ప్రత్యక్షాది ప్రమాణ సామాన్యలక్షణము :--- 
26. (D ప్రత్యక్ష ప్రమయొక్క కరణ మేదియో అది ప్రత్యక్షప్రమాణ మనబడును. 

(1D అనుమితి ప్రమయొక్క కరణమును అనుమాన ప్రమాణ మందురు. 

(ము శాబ్ది ప్రమయొక్క కరణము శబ్దప్రమాణ మనబడును. 

(1౪) ఉపమితి ప్రమయొక్క కరణమును ఉపమాన ప్రమాణ మందురు. 

(౪) అర్జాపత్తి ప్రమయొక్క కరణము అర్జాపత్తి ప్రమాణ మనబడును. 


(V1) అభావప్రమయొక్క కరణమును అనుపలబభ్ధి ప్రమాణ మందురు. 


ప్రత్యక్ష, అర్జాపత్తి ప్రమాణములకును ప్రమేయములకును నామమొక్కటియే యగును. 


(ప్రత్యక్ష ప్రమాణము--ప్రత్యక్షప్రమ, అర్జాపత్తి ప్రమాణము--అర్జాపత్తి ప్రమ) 
27 () చార్వాక మతమునందు ప్రత్యక్ష ప్రమాణమొక్కటియే యంగీకారము. 
([nకణాద, సుగత మతములయందు ప్రత్యక్ష, అనుమానములను రెండు ప్రమాణ 
ము లంగీకారములు. 
(థసాంఖ్యశాస్రకర్తయగు కపిలాచార్యుల మతమునందు ప్రత్యక్షము, అనుమానము 
శబ్దము అను నీ మూడు ప్రమాణము లంగీకరించబడియున్నవి. 
([న్యాయశాస్త్రకర్తయగు గౌతముని మతము ప్రత్యక్షానుమానశాబ్లోపమానములను 


నాలుగు ప్రమాణముల నొప్పుచున్నది. 
(౪) పూర్వమీమాంసా శాస్రైకదేశియగు కుమారిలభట్టుయొక్క శిష్యులైన ప్రభాకరభట్టు 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


మతమునందు ప్రత్యక్షానుమాన శాబ్బోపమాన అర్జాపత్తియను పంచప్రమాణము లంగీకృత 
ములు. 
(౪1) కుమారిలభట్టుయొక్క మతమునందు ప్రత్యక్షానుమాన శాబ్బోపమాన అర్జాపత్తి 
అనుపలబ్ది యను షట్టమాణములును అంగీకృతములే. 
(171) వేదాంత శాస్రములయందును షట్టమాణములే వ్రాయబడియున్నవి. “జృవహారో 


భార్జనయ ఇత్వంగేకారాల్‌” (కత్త్వప్రటీపిక-చిత్సుఖి, పృష్టము 26౧ సూత్ర, భాష్యకారులు ప్రమా 


కవల 


ణసంఖ్యను విచారించి చర్చించలేదు; అయినను సిద్ధాంతమునకు అవిరోధమైన భాట్ట మత 
మును అద్వెతవాదమునందంగీకరించి యున్నారు. కావున, శ్రీధర్మరాజాధ్వరేంద్రగారిచే రచిం 


పబడిన "వేదాంత పరిభాష", శ్రీమహాదేవానంద సరస్వతీ స్వాములవారిచే రచింపబడిన 
"తత్త్వానుసంధానము"మొదలగు గ్రంథములయందు షట్సమాణములే నిరూపింపబడియు 
న్నవి. 
V.ప్రత్యక్ష ప్రమాణము మరియు ప్రమయొక్క స్వరూపనిర్ణయము. (28-35) 

28.అజ్ఞాతముయొక్క జ్ఞాపక17ము ప్రమాణ మనబడును. అథవా ప్రమాకరణము 
ప్రమాణమనబడును. 

ప్రత్యక్ష ప్రమయొక్క కరణములు నేత్రాది ఇంద్రియములు. కావున నేత్రాది ఇంద్రియ 
ములు ప్రత్యక్ష ప్రమాణములనబడును. 

29.వ్యాపారసహిత అసాధారణ కారణ మెద్దియో అది కరణమనబడును. అథవా, 
వ్యాపార భిన్న అసాధారణ కారణమునకు కరణమని పేరు. 

30.నియతమై కార్యమున కవ్యవహితముగా పూర్వముండు నదెయ్యదియో యది 
కారణమ18నబడును. ఆ కారణము, సాధారణము, అసాధారణము అని ద్వివిధము. 

1. సర్వకార్యముల కారణమును సాధారణ కారణమందురు. 


2. ఏదైననొక కార్యముయొక్క కారణమును అసాధారణ కారణమందురు. 


క అసందిగ్ధ, అవిపరీత, అనధిగత, అబాధితవిషయక బోధరూపప్రమాకరణం--ప్రమాణమ్‌. 
18 అనన్యథాసిద్దత్వే సతి నియతపూర్వవృత్తిత్వం కారణత్వమ్‌। దణ్బత్వాదివారణాయ సత్యన్తమ్‌। అనియత 


రాసభాదివారణాయ నియతేతి। కార్యవారణాయ పూర్వేతి। 


10 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


1.ఈశ్వరుడు, అతని జ్ఞానము, ఇచ్చ, ప్రయత్నము, దిక్కు, కాలము, అదృష్టము, ప్రాగ 
భావము, ప్రతిబంధకాభావము అను నీ తొమ్మిదియు సర్వకార్యములకును సాధారణ కారణ 
ములు. 

2.ఘాటాదులయొక్క కపాలాది కారణములేవి గలవో యవియన్నియు పూర్వోక్త 
సాధారణ కారణములకు భిన్నమైన యసాధారణ కారణములు. వానిలోగూడ (1) కొన్ని 
ఉపాదాన కారణములును (2) మరికొన్ని నిమిత్త కారణములునై యున్నవి. 

1.ఎద్దానిస్వరూపమందు కార్యముయొక్క స్థితియున్నదో అద్దానికి యుపాదాన19కార 
ణమని పేరు. 

2.అద్దానికన్న భిన్నమైయున్న యవి నిమిత్తడింకారణములనబడును. ఉదా:-ఘటము 
యొక్క ఉపాదాన కారణము కపాలద్వయము, నిమిత్తము దండచక్రాదులు. అసాధారణ కా 
రణముగూడ ద్వివిధము. వ్యాపారసహిత మొకటి, వ్యాపారరహితము మజొకటి. కారణ 
మందు ఉత్పన్నమై కార్యోత్పత్తిని గలుగజేయునదేదో అది వ్యాపారమణ1నుబడును. ఎట్లన, 
కపాలము, ఘటమునకు కారణము. కపాలద్వయ సంయోగమును ఘటమునకు కారణ 
ము. అట్టియెడ కపాలముయొక్క కారణత్వమందు సంయోగము వ్యాపారమగును. ఏలన 
నగా, కపాల సంయోగము కపాలమందుత్పన్న మగుచున్నది. మరియు 


1.కపాలముయొక్క కార్యమగు ఘటోత్పత్తిని జేయుచున్నది. కాబట్టి సంయోగరూప 


వ్యాపారసహిత కారణము కపాలమగును. 
2.కార్యమును దేనిచేతనైనను ఉత్పత్తిచేయింపక, తానేయుత్పత్తిచేయునదియో, యది 
వ్యాపారరహిత కారణ మనబడును. 


19 దేనికి కార్యముయొక్క స్వరూపమందు ప్రవేశమగునో, ఏది లేక కార్యముయొక్క స్థితి ఘటిల్లదో, 
దానిని ఉపాదానకారణమందురు. ఎట్లనగా-ఘటస్వరూపమందు మృత్తికా ప్రవేశము గలదు. మృత్తిక లేక 
ఘటస్థితి గానేరదు. కనుక ఘటమునకు ఉపాదాన కారణము మృత్తిక.(వి.సా.హిందీ, అంకము 249) 

20 దేనికి కార్యస్వరూపమందు ప్రవేశములేదో, ఏది తాను కార్యముకన్న భిన్నముగానుండి, కార్యమును 
చేయునో,దేనినాశము వలన కార్యము చెడదో, దానిని నిమిత్తకారణమందురు. 
ఉదా---కులాలదండచక్రాదులు.(వి.సా. అంకము.248) 

21 తజ్జన్యత్వే సతి తజ్జన్యజనకో వ్యాపారః। 


11 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


కపాలసంయోగమసాధారణ కారణమైనను, వ్యాపారసహితమైనదికాదు.కావున, 
కరణమనబడుట లేదు. కేవల ఘటకారణ మనబడుచున్నది. 

31.అట్లే, ప్రత్యక్షప్రమకు, నేత్రాదీంద్రియములు కరణములు. ఎలననగా, నేత్రాదీంద్రియ 
ములకు తమతమ విషయములతో సంబంధము కలుగనియెడల ప్రత్యక్ష ప్రమ కలుగుట 
లేదు. విషయేంద్రియసంయోగము (సంబంధము) కలిగినచో నప్పుడు (ప్రమ)కలుగుచున్నది. 
కాబట్టి, విషయేంద్రియ సంబంధము ఇంద్రియము ద్వారా కలిగి ప్రత్యక్షప్రమను గలిగించు 
టచేనది వ్యాపారమనబడును. సంబంధరూప వ్యాపారమునుగల ప్రత్యక్షప్రమయొక్క అసా 
ధారణకారణమే ఇంద్రియము.కావున ఇంద్రియములను ప్రత్యక్షప్రమాణములందురు.ఇంద్రి 
యజన్య యథార్థజ్ఞానమును ప్రత్యక్ష ప్రమయందురు. 

32.యద్యపి, ఎవరిమతమున మనస్సు ఇంద్రియముకాదో, వారి మతమందింద్రియ 


జన్యత్వము ప్రత్యక్షలక్షణము కాదు. తథాపి(అట్లయినను), నచట విషయచేతనమునకు వృత్తి 


చేతనముతోనుండు అభేదమే ప్రత్యక్షజ్ఞానలక్షణము. దానినే ప్రత్యక్ష ప్రమయనియు వారు 


వ్యవహరింతురు. 
33.ఆ ప్రత్యక్ష ప్రమ ద్వివిధము. 1. ఒకటి అభిజ్ఞా ప్రత్యక్షము. 2. మరొకటి ప్రత్యభిజ్ఞా 
ప్రత్యక్షము. 
(1) కేవల ఇంద్రియాది సంబంధజన్యజ్ఞానము, అభిజ్ఞా ప్రత్యక్షము. 
(2) ప్రత్యక్ష సామగ్రి సహిత సంస్కార జన్యజ్ఞానము, ప్రత్యభిజ్ఞా౭2 ప్రత్యక్షము. 
అవి యొక్కొక్కటియు ఆంతర ప్రత్యక్ష ప్రమ, మరియు బాహ్య ప్రత్యక్ష ప్రమయను 
భేదములచే, ద్వివిధము. 
ఆంతర ప్రత్యక్ష ప్రమయును ద్వివిధము. ఒకటి ఆత్మగోచరము; మరొకటి అనాత్మగో 
చరము. 
ఆత్మగోచరరమును ద్వివిధము. ఒకటి శుద్ధాత్మగోచరము; మరొకటి విశిష్టాత్మగోచ 
రము. 


22 పదకొండవ టిప్పణము చూడండి. 


12 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


శుద్ధాత్మగోచరమును ద్వివిధము. ఒకటి బ్రహ్మా౭గోచరము; మజియొకటి బ్రహ్మగోచ 

రము. 

34. "త్వం" (నీవు) పదార్థమును బోధించు వేదాంత వాక్యముచే “శుద్దుడగు ప్రకాశుడు 
నేను” అను వృత్తి కలుగుచున్నది. ఆ వృత్తి దేశమందంతఃకరణోపహిత శుద్ధచేతనమున్నది. 
కాబట్టి వృత్యవచిన్న చేతనమునకును విషయావచ్చిన్న చేతనమునకును అభేద ముండుటచే 
ఆ వృత్తి అపరోక్షము. ఆ వృత్తియొక్క విషయమగు చేతనమందు బ్రహ్మత్వమునుగలదు 
కాని బ్రహ్మాకార వృత్తి కలుగలేదు.ఎలననగా, అవాంతర వాక్యముచే వృత్తి కలిగియున్నది. 
మహావాక్యమువలన గలిగియున్నచో బ్రహ్మాకారమును కలుగును. ఎందుచేననగా, 

35. శబ్దజన్య జ్ఞానముయొక్క స్వభావము:- 

సాన్నిద్ధ్యపదార్థమును శబ్దము ఏ రూపమున దెలుపుచున్నదో, ఆ రూపమును, జ్ఞానము 
విషయము చేయుచున్నది. ఏ రూపమున శబ్దమును తెలుపుటలేదో, ఆ రూపమున శబ్ద 
జన్యజ్ఞానమును విషయము చేయుట లేదు. 

ఎట్లన, పదియవ పురుషునికి “దశముడున్నాడు” అనిన మాత్రమున, ఆక్షణమున 
“దశముడునే” నను జ్ఞానము శ్రోతాపురుషునికి కలుగుటలేదు. ఎట్లు దశమునియొద్ద ఆత్మ 
త్వమున్నను, ఆత్మత్వము నెటిగించు శబ్దము లేమిచే ఆత్మత్వజ్ఞాన ముదయించుటలేదో, అట్లా 
త్మయందు. బ్రహ్మత్వ మెల్లప్పుడున్నను, బ్రహ్మత్వము నెటిగించు శబ్దలోపముచే జ్ఞానోదయమ 
గుటలేదు. కాబట్టి పూర్వోక్త వృత్తి, బ్రహ్మా౭గోచర శుద్ధాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమయ 
నబడును. 

V1.శంకా సమాధాన పూర్వక ప్రత్యక్ష ప్రమానిర్ణయము (36-53) 
36.ప్రత్యక్షముయొక్క ప్రసంగముచే ఈ శంక పొడముచున్నది(కలుగుచున్నది). సిద్ధాం 


తమందింద్రియజన్యజ్ఞానము ప్రత్యక్షమని అంగీకృతము కాలేదు. ఏలననిన, బాహ్యఘటాదు 


లయొక్క ప్రత్యక్షజ్ఞానమైతే సిద్ధాంతమందుగూడ ఇంద్రియజన్యమగుచున్నది. అట్లయినను 
మనస్సునకు ఇంద్రియత్వా౭భావముచే ఆంతర సుఖదుఃఖజ్ఞానము ఇంద్రియజన్యముకాదు. 
కాని, సుఖదుఃఖములు సాక్షిభాస్యములు. విశిష్టాతయందంతుకరణభాగము సాక్షిభాస్య 


ము. చేతనభాగము స్వప్రకాశము. కావున,జీవాత్మజ్ఞానమును మానసికముకాదు. బ్రహ్మవి 


13 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


ద్యారూప అపరోక్షజ్ఞానకరణము శబ్దము. కాననదియు శబ్దప్రమాణ జన్యము. మానసికము 
కాదు. వాచస్పతి మతమందు పూర్వోక్త జ్ఞానములన్నియు మానసేంద్రియ జన్యమయినను, 
మాయావృత్తిరూపేశ్వరాశ్రిత ప్రత్యక్షప్రమ ఇంద్రియానుమానాది ప్రమాణ జన్యముకాదు. కనుక, 
వారి మతమందు గూడ అవ్యాప్తి కలుగుటచే ఇంద్రియజన్యత్వము ప్రత్యక్ష జ్ఞానలక్షణము 
కాదు. 

(37అయితే, వృత్యవచ్చిన్న చేతనముతో విషయావచ్చిన్నచేతనమునకు గల అభేదమే 
జ్ఞానముయొక్క ప్రత్యక్షత్వమునకు హేతువు. 

1.ఎచట, ఇంద్రియసంబంధముగల ఘటాదులుగలవో, అచట ఇంద్రియమూలముగ అం 
తఈకరణవృత్తి బహిర్గతమై విషయాకృతికి తుల్యాకృతినొంది, విషయముతో సంబంధము 
గలది యగుచున్నది. ఇందుచే వృత్తిచేతనము మరియు విషయచేతనములయొక్క ఉపాధు 
లొకచోట (ఏకదేశస్థమై) ఉండుటచే ఉపహిత చేతనములకు గూడ అభేదము గలుగుచు 
న్నది. 

2.అట్లే,సుఖదుఃఖాదిజ్ఞానము యద్యపి ఇంద్రియ జన్యముకాదు. శుద్దాత్మజ్ఞానము గూడ 
శబ్దజన్యము; ఇంద్రియజన్యముకాదు. తథాపి(అయినను) విషయచేతనము మరియు వృత్తిచే 
తనములకు భేదము లేదు. ఏలయన, సుఖాకారవృత్తి అంతఃకరణ దేశమందున్నది. సుఖ 
ముగూడ అంతకరణమందున్నది. కాబట్టి వృత్తుపహితచేతనము మరియు విషయోపహిత 
చేతనముల 23కభేదముగలదు. అట్లే, ఆత్మాకార వృత్తియొక్క ఉపాదానకారణ మంతఃకర 
ణము. మరియు అంతఃకరణ ఉపహితచేతనమునకు అభిముఖమై యున్నది. కావున, ఆత్మా 
కారవృత్తియు అంతఃకరణ దేశమందున్నది. ఆ అంతఃకరణమే శుద్ధాత్మకు ఉపాధి. 

ఈ రీతిగా రెండు ఉపాధులొకచోట నుండుటవలన వృత్తిచేతన విషయచేతనముల 


కభేదమగుచున్నది. కాబట్టి సుఖాదిజ్ఞానమును మరియు శుద్దాత్మజ్ఞానమును ప్రత్యక్షరూప 


ములు. 


23 సుఖాద్యవచ్చిన్నచైతన్యస్య తద్వత్యవచ్చిన్నచైతన్యస్య చ నియమేనైకదేశస్థితోపాధిద్వయావచ్చిన్నత్వాత్‌ 


నియమేన అహం సుఖీత్యాదిజ్ఞానస్య ప్రత్యక్షత్వమ్‌ | (వేదాన్రపరిభాష-ప్రత్యక్ష పరిచ్చ్శేదఖ 


14 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


38.కావున, సిద్ధాంతమేమనగా; ఎచట24 విషయమునకు ప్రమాతతో వృత్తిమూలము 
గానైనను స్వయముగానైనను సంబంధముగలుగుచున్నదో, అచట ఆ విషయజ్ఞానము ప్రత్య 
క్షము. ఆ విషయముగూడ ప్రత్యక్షము. ఉదా:-ఘటముయొక్క ప్రత్యక్ష జ్ఞానము కలిగినచో 
నపుడు "ఘటము 25ప్రత్యక్షమ'"ను వ్యవహారము కలుగుచున్నది. 

39.బాహ్యపదార్థములకు వృత్తిమూలముగ ప్రమాతతో సంబంధము కలుగుచున్నది. 
సుఖాదులకు ప్రమాతతో సాక్షాత్సంబంధమున్నది. 

అతీత సుఖాదులకు, ప్రమాతతో వర్తమాన సంబంధము లేదు. కావున,అతీత సుఖాది 
జ్ఞానము స్తుతిరూపము. ప్రత్యక్ష రూపముకాదు. 

40.యద్యపి అతీత సుఖాదులకును ప్రమాతతో సంబంధము కలిగియున్నది. తథాపి 
ప్రత్యక్ష లక్షణమందు వర్తమానముయొక్క ప్రవేశమున్నది. 

1 "ప్రమాతతో వర్తమాన సంబంధియగు యోగ్యవిషయము" ప్రత్యక్షమనబడును. 

2."ప్రమాతతో వర్తమాన సంబంధియగు యోగ్య విషయజ్ఞానము" ప్రత్యక్షజ్ఞానమన 
బడును. 

యోగ్యమని చెప్పనిచో, ధర్మాదు లెప్పుడును ప్రమాతతో సంబంధులుగా నుండుటచే 
ఎల్లప్పుడును ప్రత్యక్ష మనవలయును. శబ్దాదులచే వానిజ్ఞానము కలుగుచున్నది. దానిని 


ప్రత్యక్షజ్ఞాన మనవలయును. ధర్మాదులు ప్రత్యక్ష యోగ్యములుగావు. అందుచే లక్షణమందు 


యోగ్యపద ప్రవేశము దోషము కానేరదు. యోగ్యతా యోగ్యతలు అనుభవానుసారముగా 
ననుమానింప దగినవి.. 


1. ఏ వస్తువునందు ప్రత్యక్షత్వానుభవము కలుగుచున్నదో దానియందు యోగ్యతగలదు. 


24 ఉపాధ్యోః ఏకదేశస్థత్వం కుత్రచిత్‌ స్వతః కుత్రచిచ్చ పరతః। తత్రాన్తరప్రత్యక్షే స్వతః, వృత్తి విషయయోః 
సదైవ ఏకస్మిన్‌ దేశే సంబన్గాత్‌। బాహ్యప్రత్యక్షే తు పరతః, తత్రోపాధ్యోః స్వతో భిన్నదేశత్వాత్‌! యదా తు 
వృత్తేరిన్హియద్వారా విషయసంబన్టః, తదా తత్సంబన్థాధీనం తయోరుపాధ్యోరేకదేశస్థత్వమ్‌ | 

25 "అయం ఘటః" ఇతి ప్రత్యక్షస్థలే ఘటాకారవృత్తేః ఘటసంబన్టే సతి విషయస్య-ఘటావచ్చిన్నచైతన్యస్య, 
ప్రమాణస్య-ఘటసంయుక్తఘటాకారాన్తుకరణవృత్యవచ్చిన్నవైతన్యస్య చ ఏకదేశస్థితోపాధిద్వయావచ్చిన్నత్వేన 


అభేదాత్‌ అభివ్యక్తం ఘటావచ్చిన్న చైతన్యం "ఘటప్రత్యక్షమి"త్యుచ్యతే। 


15 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


2. ఎద్దానియందు ప్రత్యక్షతానుభవము కలుగలేదో, దానియందు అయోగ్యతగలదు. 

ఈ యనుభవమనుమానముచేనైన, నర్జాపత్తిచేనైన గలుగుచున్నది. ఈ రీతిగా ప్రత్యక్ష 
యోగ్యవస్తువునకు ప్రమాతతో వర్తమాన సంబంధముకలుగునేని, అచట ప్రత్యక్షజ్ఞానము 
కలుగుచున్నది. 

41.ఈ అర్ధము (విషయమునందు ఈ శంక కలుగుచున్నది. బ్రహ్మగోచరజ్ఞానము 
పరోక్షము కాగూడదు. ఏలననిన, బ్రహ్మమునకు ప్రమాతతో సంబంధములేకున్నచో బాహ్యా 
దులయొక్క జ్ఞానమువలె బ్రహ్మజ్ఞానముగూడ పరోక్షమగును. ఎప్పుడు"సత్యం జ్ఞానమనంతం 
బ్రహ్మ"తై.2-1-1, "ఆనందో బ్రహ్మ'(తై.3-9) ఇత్యాది అవాంతరవాక్యములచే "బ్రహ్మము 
సత్య జ్ఞాన అనంత ఆనంద స్వరూపము"అను వృత్తి కలుగుచున్నదో, ఆ కాలమందును బ్రహ్మ 
మునకు బ్రమాతతో సంబంధమున్నది. కాబట్టి అవాంతర వాక్యజన్య బ్రహ్మజ్ఞానము ప్రత్యక్షమే 
కావలయును. సిద్ధాంతమందు అవాంతర వాక్యజన్య బ్రహ్మజ్ఞానము ప్రత్యక్షము కాదు. 
పరోక్షమేయగును. అయ్యది పూర్వోక్తప్రకారము సంభవింపదు. ఈ శంకకు- 


42.ఇది సమాధానము:- ప్రత్యక్ష లక్షణమందు విషయముయొక్క యోగ్యత విశేషణము 


చెప్ప బడియున్నది. అచట యోగ్యప్రమాణజన్యత్వము జ్ఞానముయొక్క విశేషణము. కాబట్టి 


పూర్వోక్తదోషము లేదు.ఏలనన, ప్రమాతతో వర్తమాన సంబంధముగల యోగ్యవిషయ 
మేదిగలదో, దాని యోగ్యప్రమాణ జన్యజ్ఞానము ప్రత్యక్షజ్ఞాన మనబడుచున్నది. ఈ లక్షణ 
మందు పూర్వోక్తదోషములేదు. ఏలననిన:-- 
43. వాక్యమునకు ఈ స్వభావము గలదు-- 

1.శ్రోతయొక్క స్వరూపమును బోధించు పదముగల వాక్యముచే అపరోక్షజ్ఞానమగు 
చున్నది. 

2.శ్రోతయొక్క స్వరూపమును, దెలుపు పదములేని వాక్యముచే పరోక్షజ్ఞానమగు 
చున్నది. 

విషయము సామీప్యమై ప్రత్యక్షయోగ్యమైనను, స్వరూపబోధకమగు పదములేని వాక్య 
ముచే అపరోక్షజ్ఞానము కలుగుటలేదు.ఇచట దశముని బోధించు ద్వివిధ వాక్యములుగలవు. 


ఒకటి (దశమో౭స్తి“దశముడున్నాడు” అను వాక్యము. 


16 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


మబొకటి (దశమస్త్వమసి) “దశముడునీ” వనువాక్యము. వీనిలో 
1.ప్రథమవాక్యమో శ్రోతయొక్క స్వరూపమును బోధించుపదములేనిది. 
2.ద్వితీయవాక్యము శ్రోతయొక్క స్వరూపమును దెలుపు (త్వం) “నీ*'వను పదముతో 
గూడినది. 

వాటిలో ప్రథమవాక్యముచే శ్రోతకు దశమునియొక్క పరోక్షజ్ఞానము మాత్రమే కలుగు 
చున్నది. వాక్యజన్య జ్ఞానముయొక్క విషయము దశమపురుషుడు వాడు రెండు చోటుల 
లోను మిగులసమీపస్టుడై యున్నాడు. 

"ఏది స్వరూపమునకు భిన్నమై, సంబధియై ఉండునో, అది సన్నిహితమగుచున్నది". 
ప్రత్యక్షయోగ్యమును అగుచున్నది. దశముడు శ్రోతయొక్క స్వరూపమునకన్న భిన్నుడుగాడు. 
శ్రోతయొక్క స్వరూపమైయే యున్నాడు. కావున అతిసన్నిహితుడును, ప్రత్యక్ష యోగ్యుడును 
అగును. ప్రత్యక్షయోగ్యముకానిచో(దశమస్త్వమసియను ద్వితీయవాక్యమువల్లను దశముని 
ప్రత్యక్షజ్ఞానము కాగూడదు. కాని, ద్వితీయవాక్యముచే ప్రత్యక్షజ్ఞానము కలుగుచున్నది. కాబ 


ఈ రీతిగా అతిసన్నిహితుడును, వాక్యజన్య ప్రత్యక్షయోగ్యుడును అగు దశమపురుషుని 


ప్రత్యక్షజ్ఞానము వాక్యముచే గలుగుట లేదనిన ఆ వాక్యమయోగ్యము. ద్వితీయవాక్యముచే ఆ 


దశముని అపరోక్షజ్ఞానము కలుగుచున్నది. కాబట్టి ద్వితీయ వాక్యము యోగ్యము. 
వాక్యములయొక్క యోగ్యతా౬యోగ్యతలందు మజొక హేతువు లేదు. స్వరూపబోధక 
పదసహితత్వము మరియు స్వరూపబోధకపదరహితత్వములే యోగ్యతా౭యోగ్యతలను 
సంపాదించుచున్నవి. ఈ ప్రకారముగా 
1.“దశముడు”నీవను వాక్యమన్ననో యోగ్యప్రమాణము. దానిచే 26“దశముడునే” నను 


ప్రత్యక్షజ్ఞానముదయించుచున్నది. 


26 శ్లో।|త్వమేవ దశమో౭సీతి గణయిత్వా ప్రదర్శితః | అపరోక్షతయా జ్ఞాత్వా హృష్యత్యేవ న రోదితి | 
శ్లో!!న మృతో దశమో౭స్తీతి శ్రుత్వా౭ప్రవచనం తదా | పరోక్షత్వేన దశమం వేత్తి స్వర్గాదిలోకవత్‌॥। 


(వే.పం.7-27, 20) 


17 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


2.అట్లే “దశముడున్నా”డను వాక్యము అయోగ్యప్రమాణము. దీనివలన గలుగు “దశ 
ము డెక్కడనో యున్నా”డను దశమపురుషజ్ఞానము పరోక్షము. 

44.అట్లే, బ్రహ్మభోధక వాక్యము ద్వివిధము. 

1.“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” ఇటువంటిది అవాంతరవాక్యము. 

2.“తత్వమసీ” (ఛాం.6-8-7; 6-9-4; 6-14-3) త్యాదిరూప వాక్యము మహావాక్యము. 

1.అవాంతర వాక్యములయందు శ్రోతయొక్క స్వరూపబోధక పదములేదు . కాబట్టి అది 
ప్రత్యక్షజ్ఞానమును కలిగించుటయందు యోగ్యమైనదికాదు. 

2.మహావాక్యములయందు శ్రోతయొక్క స్వరూపబోధకమగు“త్వ”మాది పదములున్నవి. 
కాబట్టి, ప్రత్యక్షజ్ఞాన జననమందు మహావాక్యములే యుక్తమైనవి. 


1.ఇట్లనుటచే యోగ్యప్రమాణములు మహావాక్యములు ;వానిచే నుదయించు జ్ఞానము 


౧m 


క్షము. 

2.అయోగ్య ప్రమాణములు “సత్యంజ్ఞానమనంతం బ్రహ్మ”(తై.ఉ.2-1-1 ఇత్యాది అవాంతర 
వాక్యములు. దీనిచే నుదయించు జ్ఞానము పరోక్షము. 

45.అవాంతర వాక్యమును ద్వివిధము. 1.ఒకటి తత్పదార్థ బోధకము. 2. మటబొకటి 
త్వంపదార్థ బోధకము. వీనిలో 

1.“సత్యంజ్ఞానమనంతం బ్రహ్మ” ఇత్యాది తత్పదార్థబోధక వాక్యములన్ననో, అయోగ్య 
ములు. 

2.“య ఏష హృద్యంతర్జోతిః పురుషః”(బ్బృ.4-3-౧“ఏయీహృదయాన్తర్ట్యోతియగు పురు 
షుడి”త్యాది, త్వం పదార్థబోధక అవాంతరవాక్యమును మహావాక్యములవలె యోగ్యము; 
అయోగ్యము కాదు. ఏలనన, వానిలో వినువాని (శ్రోతాపురుషుని యొక్క స్వరూపమును 
బోధించుపదములు గలవు. ఇందుచే త్వంపదార్థ బోధక అవాంతర వాక్యములచేతను 
అపరోక్షజ్ఞానము కలుగుచున్నది. కాని ఆ అపరోక్షజ్ఞానము బ్రహ్మాభేద గోచరముకాదు. 


కావున, పరమపురుషార్థ సాధకము కాదు. అయినను పురుషార్థసాధనమగు అభేద జ్ఞాన 


మందు పదార్థశోధనద్వారా ఉపయోగమగుచున్నది. యద్యపి, బ్రహ్మము ప్రమాతతో సంబం 


18 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


ధమును మరియు యోగ్యమును అగుచున్నది. తథాపి అయోగ్యమగు అవాంతర వాక్య 
ములచేత బ్రహ్మముయొక్క పరోక్షజ్ఞానము సంభవించుచున్నదనుటలో, 

46.మజియొక్క సందియము కలుగుచున్నది. ప్రమాతతోవర్తమాన సంబంధముగల 
యోగ్యవిషయమెయ్యది గలదో, యద్దాని యోగ్యప్రమాణ జన్యజ్ఞానము ప్రత్యక్షజ్ఞాన మనబడు 
చున్నది. ఇట్టియెడ సుఖాది ప్రత్యక్షమందు ప్రమాణ జన్యత్వాభావముచే యోగ్యప్రమాణజన్య 
త్వము పూర్ణముగ సంభవింపదు. కాబట్టి పూర్వోక్త లక్షణమందవ్యాప్తిదోషముగలదు. 

47.ఈసందేహమునకు సమాధానము:-యోగ్యప్రమాణ జన్యత్వమునకు లక్షణమందు 
ప్రవేశము లేదు. మరేమనగా, "అయోగ్యప్రమాణముచే అజన్యత్వము"నకు ప్రవేశము గలదు. 
కాబట్టి, అవ్యాప్తి లేదు. ఏలనన'ప్రమాతతో వర్తమానసంబంధముగల యోగ్య విషయమె 
య్యదిగలదో, అద్దాని అయోగ్యప్రమాణముచే అజన్యజ్ఞానము" ప్రత్యక్షజ్ఞాన మనబడుచున్నది. 
ఈరీతిగ వక్ష్యమాణ అవాన్తరవాక్యజన్య బ్రహ్మజ్ఞానముయొక్క వ్యావృత్తి గలుగుచున్నది. 

పూర్వోక్తరీత్యా బ్రహ్మమాత్రమును గోచరింపజేయు అవాన్తరవాక్యము అయోగ్య ప్రమాణ 
మగును. 

1."బ్రహ్మమున్నది" యను పరోక్షజ్ఞానము దానివలన (అవాన్తరవాక్యము వలన) జన్య 
మున్నది; అజన్యముగాదు. కావున పరోక్షజ్ఞానమునందు ఈ లక్షణముజెల్లదు. 

2.సుఖాదులను గోచరింపజేయుజ్ఞానము సంగ్రహింపబడుచున్నది. ఎందుకనగా,సుఖా 


దులను గోచరింపజేయుజ్ఞానము ఏప్రమాణమువలనను జన్యముగాదు. కావున అయోగ్య 


ప్రమాణమువలన అజన్యము. 

3.ఇంద్రియజన్య ఘటాదులజ్ఞానమును,అట్లే మహావాక్యజన్య బ్రహ్మజ్ఞానమును యోగ్యప్ర 
మాణజన్యమగుటచే అయోగ్యప్రమాణమువలన అజన్యము. 

కావున, ప్రత్యక్షజ్ఞానముయొక్క పూర్వోక్తలక్షణము నిర్దుష్టమగును. 

ఈరీతిగా నిచ్చట ప్రమాతతో27 విషయమునకుగల అభేదతాదాత్మ్య సంబంధమెద్దియో 
అదియే విషయమందుగల అపరోక్షత్వమునకు హేతువగును. విషయముయొక్క అపరోక్ష 
త్వము జ్ఞానముయొక్క అపరోక్షత్వమునకు హేతువగును. 


ac ఘటాదేర్విషయస్య ప్రత్యక్షత్వం తు ప్రమాత్రభిన్నత్వమ్‌. 


19 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


48.ఇచట ఈసందియము పొడముచున్నది. ప్రమాతతో నభిన్నమగు అర్ధము అపరో 
క్షమని తలచి, అపరోక్షార్థ గోచరజ్ఞానమునకుగూడ అపరోక్షత్వమును జెప్పినచో, స్వప్రకా 
శాత్మయొక్క సుఖాకార జ్ఞానమందపరోక్షజ్ఞాన లక్షణమునకు అవ్యాప్తిసంభవించును. ఏల 
నన, అపరోక్షార్థ మెద్దానికి విషయమో, ఆ జ్ఞానమును అపరోక్షమనిన, జ్ఞానమునకును 
విషయమునకును పరస్పరభేదము సాపేక్షిక విషయవిషయిత్వ సంబంధమగును. అదే స్థాన 
మందు, జ్ఞానమందలి యపరోక్షలక్షణముండుటచే (విషయ విషయీభావము సంభవింప 
మిచే దాన బూర్వోక్త లక్షణము సంభవింపదు. 

యద్యపి, పూర్వమీమాంసా వార్తికకారులగు భట్టుల శిష్యుడైన ప్రాభాకరుని మతమందు 


'స్వ' అనగా తనస్వరూప మెద్దానికి ప్రకాశమో అనగా విషయమో యది "స్వప్రకాశ'" 


మనబడుచున్నది. ఇందువలన "స్వ ప్రకాశ” పదముయొక్క అర్థముచేతగూడ అభేదమందు 


విషయవిషయిత్వము సంభవించుచున్నది. తథాపి, ప్రకాశ్య ప్రకాశకభేద మనుభవసిద్ధముగా 
నుండుటచే, భేదములేకుండా ప్రభాకరునియొక్క విషయ విషయిత్వమసంగతము. కాబట్టి 
స్వప్రకాశ పదమునకర్థము అదికాదు. మరేమనగా? "స్వ అనగా తన సత్తామాత్రముచే, ప్రకా 
శము అనగా సంశయాదిరహితత్వ" మనుటే స్వప్రకాశ పదమున కర్థముగా నద్వెత గ్రంథ 
ములందు చేకొనబడియున్నది. ఇందువలన స్వప్రకాశ జ్ఞానాభిన్నమగు స్వరూప సుఖమందు 
విషయ విషయీభావముయొక్క అభావముచే పూర్వోక్త అపరోక్ష లక్షణము సంభవింపదు. 

49.కాబట్టి, అపరోక్షలక్షణమిదియగును:--"స్వ వ్యవహారానుకూల చైతన్యముతో, అనా 
వృత విషయమునకుగల అభేదమ'పరోక్ష విషయలక్షణము. 

"అనావృతవిషయముతో వ్యవహారానుకూల చేతనమునకుగల అభేద మపరోక్షజ్ఞాన28 
లక్షణము". అందుచే శబ్దజన్య బ్రహ్మజ్ఞానమందును అపరోక్షత్వము సంభవించుచున్నది. 
అవ్యాప్తి దోషము లేదు. 

1.'స్వ" అనగా విషయములు. ఘటాదులు గోచరము కానపుడు ఘటాదులున్నవి; గాని 


చైతన్యముకావు. 


డిరి ప్రమాణచైతన్యస్య(వృత్యవచ్చిన్నచైతన్యస్య) ప్రమేయచైతన్య(విషయచైతన్య) అభేదః జ్ఞానగతస్య ప్రత్యక్షత్వస్య 
ప్రయోజకమ్‌. ( వేదాన్తపరిభాషు 


20 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


2.చైతన్యము ఘటాదివిషయముల కదిష్టానముగాని యట్టి చైతన్యమందు సకలవ్యవ 
హార హేతువగు వృత్తిలేమిచే ప్రకాశకత్వరూప వ్యవహారానుకూలము గాకున్నది. 

3.స్వవ్యవహారానుకూలము వృత్యవచ్చిన్న సాక్షిచేతనముగూడ ఉంది.. అది ఆ ఘటాది 
విషయాకార వృత్తిలేమిచే ఆ ఘటాది విషయములతో అభిన్నములేదు. 

4.సాక్షిచేతనముతో ధర్మాధర్మములకును అభేదము కలదు. వాటిలో ప్రత్యక్షయోగ్యత్వా 
భావముచే, ఆ సాక్షి స్వవ్యవహారానుకూలచేతనముకాదు. 

యద్యపి, సంసారదశయందును వృత్తి విశిష్టచేతనమగు జీవునికి బ్రహ్మముతో అభేద 
ముండుటవలన సకల పురుషులకును బ్రహ్మము అపరోక్షమగునను వ్యవహారము కలుగ 
వలెను. అవాంతర వాక్యజన్య బ్రహ్మజ్ఞానమును అపరోక్షము గావలెను. తథాపి సంసారదశ 
యందు ఆవృతబ్రహ్మమునకు స్వవ్వహారానుకూల చేతనముతో అభేదమున్నది. అనావృత 
బ్రహ్మరూప విషయమునకు అభేదము లేనందున బ్రహ్మమందపరోక్షత్వము లేదు. అలాగే 
అవాంతర వాక్యజన్యజ్ఞానమునకును ఆవృతవిషయముతో అభేదముండుటవలన ఆ జ్ఞాన 
మునకు అపరోక్షత్వములేదు. కావున పూర్వోక్త(స్వవ్యవహారానుకూల)చేతనముతో అనావృత 
విషయమునకుగల అభేదము విషయమునందుడు ప్రత్యక్షత్వమునకు ప్రయోజకము.అనావృత 


విషయముతో పూర్వోక్త (స్వవ్యవహారానుకూల) చేతనమునకుగల అభేదము జ్ఞానమునం 


దుండు అపరోక్షత్వమునకు ప్రయోజకము. 

50.దీనిలో ఇది శంక:-చేతనమందు ఘటము మొదలగునవి అధ్యస్తములు. విషయా 
కార వృత్తికాలమునందు వృత్యవచ్చిన్న చేతనముతో విషయావిచ్చిన్న చేతనమునకు ఏకత్వ 
ముండుటవలన స్వాధిష్టాన విషయచేతనముతో అభిన్నఘటాదులకు వృత్యవచ్చిన్న చేతన 
ముతో నభేదము గల్లియు దానియొక్క ఉపాధిరూప వృత్తితో ఘటాదులకు అభేదము సంభ 
వించుటలేదు. రజ్ఞావందు కల్పింపబడిన సర్పదండమాలాదులకు రజ్ఞువుతో అభేదముగల్లియు 
సర్పదండమాలాదులకు పరస్పరము భేదము గలుగుచున్నది. అభేదములేదు. బ్రహ్మమునందు 
కల్పింపబడిన సకల ద్వెతములకును బ్రహ్మముతో అభేదముగల్లియు వానికి పరస్పరము అభే 
దముగల్లుటలేదు. అలాగే వృత్యవచ్చిన్నచైతన్యముతో వృత్తికిని మరియు ఘటాదులకు అభేద 


ము సంభవించుచున్నది. వాని ఉపాధిరూపవృత్తికిని ఘటాదివిషయములకును పరస్పరము 


21 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


అభేదము గల్గుటలేదు. కావున, వృత్తిరూప ప్రత్యక్షజ్ఞానమందు పూర్వోక్త లక్షణమునకవ్యాప్తి 


యున్నది. 

51.(2) వేబుశంక:--సమానగోచర అనగా ( ఏకవిషయక ) జ్ఞానమాత్రమునందు అజ్ఞాన 
నివృత్తిని యంగీకరించినచో పరోక్షజ్ఞానముచే అజ్ఞాన నివృత్తి కలుగవలెను. ఈదోషమును 
పరిహరించుటకొఅకు అపరోక్షజ్ఞానముచే అజ్ఞాన నివృత్తి చెప్పబడియున్నది. దానియందన్యో 
న్యాశ్రయ దోషము గలుగుచున్నది. ఏలనన జ్ఞానముయొక్క అపరోక్షత్వ సిద్ధ్యధీనముగా 
అజ్ఞాననివృత్తి చెప్పబడియున్నది. మరియు అనావృత విషయమునకు స్వవ్యవహారానుకూల 
చేతనముతో అభేదము కలుగగా జ్ఞానమునకు అపరోక్షత్వము చెప్పుటవలన అజ్ఞాన నివృ 
త్త్యధీనముగా జ్ఞానముయొక్క అపరోక్షత్వసిద్ధి చెప్పబడెను. కావున, పరస్పరాపేక్షచే అన్యో 
న్యాశ్రయ దోషము గలుగుచున్నది. 

ఈలాగున రెండు శంకలు గలవు. వానిలో 

52.(1మొదటి శంక కుత్తరము:--అద్వెత విద్యాచార్యుల సంప్రదాయరీత్యా29 అపరోక్ష 
త్వ ధర్మము చేతనముయొక్కది. వృత్తియొక్కదికాదు. ఎట్లు అనుమితిత్వము, ఇచ్చాత్వము 
మొదలగునవి అంతఃకరణ ధర్మములో,అట్లు అపరోక్షత్వధర్మము వృత్తియందులేదు. అయితే 
అపరోక్షత్వధర్మము విషయాకార వృత్యుపహిత చేతనము యొక్కదిగానుండుటవలన చేతన 
ముయొక్క అపరోక్షత్వమునకు ఉపాధిమాత్రము వృత్తియగుచున్నది. కావున వృత్తియందు 
దానిని ఆరోపించి వృత్తిజ్ఞానము3౦ అపరోక్షమనెడు వ్యవహారము31 గలుగుచున్నది. వృత్తి 
ధర్మముగా ఒప్పుకొనినయెడల సుఖాదులను గోచరించు వృత్తులను అంగీకరించని పక్షమున 
సాక్షిరూప అపరోక్షజ్ఞానమందు అపరోక్షత్వ వ్యవహారము కలుగకూడదు. కావున, వృత్తి 
యొక్క ధర్మము కాదు. ఈరీతిగా వృత్తిజ్ఞానము లక్ష్యము కాదు. చేతనజ్ఞానమే లక్ష్యము. 
దీనియందవ్యాప్తిదోషము లేదు. 


29 ప్రత్యక్షప్రమా చాత్ర చైతన్యమేవ. "యత్సాక్షాదపరోక్షాదహ్మ" (బృ.3-4-1 ఇతి శ్రుతేః. అపరోక్షాదిత్యస్యాప 
రోక్షమిత్యర్థః. 
30 అంతఃకరణవృత్తౌ జ్ఞానత్వోపచారాత్‌. (పజ్బపాదికా వివరణము పృ.132) (వేదాన్త పరిభాషు 


31 అభిజ్ఞాభివదనోపాదానార్ధక్రియాచేతి వ్యవహారశ్చతుర్విధః. (పబ్బపాదికా వివరణము పృ.62) 


22 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


53.(ఇ)వేజొక శంక కుత్తరము:-జ్ఞానమాత్రమువలన అజ్ఞాననివృత్తియును అపరోక్షజ్ఞా 
నమువలన అజ్ఞాననివృత్తియును చెప్పుటలేదు. మరేమనగా, ప్రమాణ మహిమవలన ఎప్పుడు 
విషయముతో వృత్తిరూపజ్ఞానమునకు తాదాత్మ్య సంబంధము గలుగుచున్నదో ఆ జ్ఞానము 
వలన అజ్ఞాననివృత్తికలుగుచున్నది. ప్రమాణమహిమవలన బాహ్యేంద్రియ జన్యజ్ఞానమును, 
మహావాక్యరూప ప్రమాణ మహిమవలన శబ్దజన్య బ్రహ్మజ్ఞానమును విషయముతో తాదాత్మ్య 
సంబంధము గలవిగా యగుచున్నవి. కావున, పై చెప్పబడిన రెండుజ్ఞానముల వలనను 
అజ్ఞాన నివృత్తి కలుగుచున్నది. 

యద్యపి, సర్వమునకు వివర్తోపాదానము బ్రహ్మముండుటవలన బ్రహ్మగోచర సకలజ్ఞా 
నములకును తాదాత్మ సంబంధము గలదు. కావున, అనుమితిరూప బ్రహ్మజ్ఞానమువల 
నను అవాంతర వాక్యజన్య బ్రహ్మముయొక్క పరోక్షజ్ఞానము వలనను అజ్ఞాన నివృత్తి కావ 
లెను. తథాపి, మహావాక్యమువలన జీవబ్రహ్మల అభేదగోచర (అహంబ్రహ్మాస్కిజ్ఞానము కలు 
గుచున్నది. దానికి విషయముతోగల తాదాత్మ్య సంబంధమునో (మహావాక్యరూప) ప్రమాణ 
మహిమవలన చెప్పుదురు. అన్యజ్ఞానమునకు బ్రహ్మముతో తాదాత్మ్య సంబంధమున్నది. అది, 
బ్రహ్మమునకు వ్యాపకత్వముండుటవలనను, సర్వమునకు ఉపాదానమగు ధర్మముండుటవల 
నను విషయ మహిమవలన చెప్పుటకగును. ఈలాగు, పూరోక్త అపరోక్ష జ్ఞానలక్షణము 
నందు అన్యోన్యాశ్రయ దోషమును లేదు. కావున పూర్వోక్త లక్షణము నిర్దుష్టమే యగును. 

యద్యపి, అపరోక్షజ్ఞాన లక్షణమునందు మజికొన్ని శంకా స 
వివాదములు అనేకము గలవు. తథాపి, అవి దురూహమగుట వలనను, విస్తరభీతివలనను 
ఇచ్చట విడువబడినవి. సంగ్రహముగా వానియొక్క ధర్మము మాత్రము నిరూపింపబడినది. 


ఈలాగీ ప్రసంగమునందు ప్రత్యక్షజ్ఞాన లక్షణము చెప్పబడినది. 
ప హే ఇ (= 


V11.అంతర ప్రత్యక్ష ప్రమాభేద నిరూపణము (54—61 ) 
54.ప్రథమ ప్రసంగము:-శుద్దాత్మ గోచర ప్రత్యక్షప్రమ ద్వివిధము. ఒకటి బ్రహ్మగోచర 
ము. మటొకటి బ్రహ్మాగోచరము. బ్రహ్మాగోచరము మునుపే చెప్పబడినది. 
"మహావాక్యజన్యమైన'" "అహంబ్రహ్మాస్మి" బ్రహ్మాభిన్నమైన ఆత్మను విషయము చేయునది 


యేదియో అది "బ్రహ్మగోచర శుద్ధాత్మగోచర అంతరప్రత్యక్షప్రమ" యనబడును." నేను బ్రహ్మ 


23 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


ము" అనెడు జ్ఞానమును వాచస్పతి మనోజన్యమని చెప్పెను. ఇతరుల మతమునందు ఈ 
జ్ఞానము వాక్యజన్యమగును. 
ఇ 
55.దానియందును ఈభేదమున్నది. (సర్వజ్ఞత్వముని) సంక్షేపశారీరక32 సిద్ధాంతమేమ 
న :-మహావాక్యమువలన బ్రహ్మముయొక్క ప్రత్యక్ష(అపరోక్షుజ్ఞానమే కలుగుచున్నది. పరోక్ష 
జ్ఞానమెప్పుడును కలుగుట లేదు. 
ఇ 
56.ఇతర (శ్రీ విద్యారణ్యస్వామి మొదలగు) గ్రంథకర్తల అభిప్రాయమిదియగును:-విచా 
రసహిత మహావాక్యము33వలన అపరోక్షజ్ఞానము కలుగుచున్నది. విచార రహిత కేవల 
వాక్యమువలన పరోక్షజ్ఞానము కలుగుచున్నది. 
57.అన్ని పక్షములయందును "అహం బ్రహ్మాస్మి" అనెడు జ్ఞానము, శుద్ధాత్మగోచరమును 
బ్రహ్మగోచరమును అగును; ప్రత్యక్షమును అగును. ఈ అరమునందెవరికిని వివాదము లేదు. 
58.జీవేశ్వర స్వరూప నిరూపణమును గ్రంథకర్తలు ఆభాసవాదము, అవచ్చేదవాదము, 
బింబ ప్రతిబింబ వాదము మొదలగు క్రమమున మిక్కిలి విస్తారముగ వ్రాసియున్నారు. 
1.జీవునిస్వరూపమునందు ఏకత్వ అనేకత్వవివాదములుగలవు. 
2.అందరి మతమునందును ఈశ్వరుడు ఏకము, సర్వజ్ఞుడు, నిత్యముక్తుడును అగును. 


ఈశ్వరునియందు ఆవరణ నిరూపణము ఏ అద్వెత మతమందును లేదు. ఈశ్వరునియందా 


వరణమున్నదని చెప్పువారు వేదాంత సంప్రదాయమునుండి బహిశ్యతులగుదురు. అయినను 


నానా అజ్ఞానవాదమునందు బ్రహ్మవిషయికాజ్ఞానము జీవాశ్రితముగానున్నది. ఇది వాచస్పతి 


32 శ్లో।|పురుషాపరాధశతసంకులతా వినివర్తతే ప్రకరణేన గిరః। స్వయమేవ వేదశిరసో వచనాదథ బుద్దిరు 
దృవతి ముక్తిఫలా!॥1-17 [విచారస్య ప్రతిబన్దనివృత్తిహేతుత్వాత్‌ వేదస్య స్వార్ధబోధనే విచారాద్యనపేక్షితత్వా 
ద్వా] శ్లో!!వేదాన్తవాక్యమిహ కారణమాత్మబోధే హేత్వన్తరాణి పరిపన్దినిబర్హనాని! యజ్ఞాదికాని దురితం క్షప 
యన్తి బుద్దేస్తత్త్వం పదార్ధవిషయం తమ ఉత్తరాణి!! అజ్ఞానసంశయవిపర్యయరూపకాణి బ్రహ్మాత్మబుద్దిజనన 
ప్రతి బంధకాని। తత్త్వంపదార్థవిషయాణి నివర్తయన్తి హ్యావృత్తిమన్తిమననశ్రవణాదికాని |1(3-341&౬343) 

33శ్లో|| బ్రహ్మసాక్షాతృతిస్తేవం విచారేణ వినా నృణామ్‌। ఆప్తోపదేశమాత్రేణ న సంభవతి కుత్రచిత్‌।॥(వే.పం. 
9-30) శ్లో! పరోక్షజ్ఞానమశ్రద్దా ప్రతిబధ్నాతి నేతరత్‌! అవిచారో౭పరోక్షస్య జ్ఞానస్య ప్రతిబన్దకః।॥(9-31 

శ్లో! విచార్యాప్యాపరోక్షేణ బ్రహ్మాత్మానం న వేత్తి చేత్‌! ఆపరోక్ష్యావసానత్వాద్భూయో భూయో విచారయేత్‌॥ 
(9-32) శ్లో|| విచారయన్నామరణం నైవాత్మానం లభేత చేత్‌! జన్మాన్తరే లభేతైవ ప్రతిబన్దక్షయే సతి!1(9-33) 


ఆవృత్తిరసకృదుపదేశాత్‌; లిబ్లాచ్చ (బ్ర.సూ. 4-1-1౬2) 


24 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


మతము. అచ్చట జీవుని అజ్ఞానమువలన కల్పితమైన ఈశ్వర ప్రపంచాదులు నానాయని 
అభిప్రాయపడుచున్నారు. అయినను జీవుని అజ్ఞానమువలన కల్పింపబడిన ఈశ్వరునికూడ 


సర్వజ్ఞుడనియే ఒప్పియున్నారు. ఈశ్వరునియందావరణాంగీకారము లేనేలేదు. 


59.ఈలాగు వేదాంతమందనేక ప్రక్రియలున్నవి. వానియందాగ్రహ34మణుమాత్రములే 
దు. ఎందుకనగా ప్రక్రియలే మోక్షహేతువులు కావు. అయినను ఆ ప్రక్రియలవల్ల కలుగుబోధ 
యేదిగలదో అదియే కేవల మోక్షహేతువగును. కావున, 

(1) చేతనమునందు సంసారధర్మము యొక్క సంభవములేదు. 

(2) జీవేశ్వరులకు పరస్పర భేదములేదు. 

ఉక్తార్ధ బోధముకొఖణకు అనేక ప్రకారములుచెప్పబడి యున్నవి. ఏపక్షమువలన అసంగ 
బ్రహ్మాత్మబోధము గలుగుచున్నదో ఆపక్షమే ఆదరణీయము. ఇది అనేక గ్రంథకారుల అభిప్రా 
యము. దీనియందెవరికిని వివాదము లేదు. 

60.ఈలాగు శుద్దాత్మగోచర ప్రమయందు ద్వివిధభేదములు చెప్పబడినవి. విశిష్టాత్మ 
గోచర ప్రత్యక్ష ప్రమయందనేక భేదములుకలవు."అహం అజ్ఞః" "అహం కర్తా" "అహం సుఖీ" 
"అహం దుఃఖీ" "అహం మనుష్యః" ఇత్యాదనేక భేదములుకలవు. 

యద్యపి, అబాధితార్థమును విషయము చేయుజ్ఞానమే ప్రమయని చెప్పబడినది. "అహం 
కర్తా" ఇత్యాది జ్ఞానమునకు "అహం నకర్తా" ఇత్యాది జ్ఞానమువలన బాధము కలుగుచున్న 
ది. దానిని ప్రమయని చెప్పుట అసంభవము. తథాపి, సంసారదశయందు అబాధితార్థమును 
విషయము చేయునదెద్దియో దానికే ప్రమ౩కయనిపేరు. సంసారదశయందు పూర్వోక్తజ్ఞాన 
మునకు బాధము కలుగుట లేదు. కావున, ప్రమయే యగును. 

ఈలాగున ఆత్మగోచర ఆంతరప్రత్యక్షప్రమా భేదములు చెప్పబడినవి. 

61.'మయిసుఖం, మయిదుఃఖం" ఇత్యాదిక సుఖాది గోచరజ్ఞానమును ఆత్మగోచర 
ప్రత్యక్షప్రమయే యగును. అయితే "అహం సుఖీ", అహందుఃఖీ, ఇత్యాదిక ప్రమలయందు 


34 శ్లో యయా యయా భవేత్సుంసాం వ్యుత్పత్తిః ప్రత్యగాత్మని! సా సైవ ప్రక్రియేహ స్యాత్సాధ్వీ సా చానవస్థి 
తా! (బృ.వార్తికము.1-4-402) 
35 శ్లో||! దేహాత్మప్రత్యయో యద్వత్‌ ప్రమాణత్వేన కల్పితః। లౌకికం తద్వదేవేదం ప్రమాణం త్వా౬ఒ౬త్మనిశ్చయా 


త్‌! (బ్ర.సూ.1-1-4 భాష్యాన్రే--సుందరపాండృ 


25 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


అహంపదార్థమగు ఆత్మవిశేష్యమును, సుఖదుఃఖాదులు విశేషణములును అగును. "మయి 
సుఖం మయిదుఃఖం" ఇత్యాదిక ప్రమలయందు సుఖదుఃఖాదులు విశేష్యమును, ఆత్మవిశేష 
ణమును అగును. అందువలన"మయిసుఖం మయిదుఃఖం"ఇత్యాదిక జ్ఞానమును ఆత్మగోచర 
ప్రత్యక్షప్రమయని చెప్పుటలేదు. అయితే, సుఖాదులు విశేష్యములుగా నుండుటవలన, అనాత్మ 
గోచరాంతర ప్రత్యక్ష ప్రమయని చెప్పబడును.ఇట్లు ఆంతర ప్రత్యక్ష ప్రమయొక్క భేదము 
చెప్పబడినది. 
V111.బాహ్యప్రత్యక్ష ప్రమాభేదకథన పూర్వక శ్రోత్రజ ప్రమానిర్ధారణము (6271) 

62.బాహ్యప్రత్యక్ష ప్రమ అయిదు విధములు. దానియొక్క కరణము శ్రోత్రత్వక్చక్షుర్ణిహ్వా 
ఘ్రాణములు. కావున,అవి ప్రత్యక్షప్రమాణములు. ఈ యింద్రియజన్య యథార్థజ్ఞానము క్రమేణ 
శ్రోత్రజప్రమ, త్వాచప్రమ, చాక్షుషప్రమ, రాసనప్రమ, ఘ్రాణజప్రమ యని చెప్పబడుచున్నవి. 

63.యద్యపి, శబ్దజన్యజ్ఞానమును మరియు ఒకానొక గ్రంథకారుని మతమునందలి 
అనుపలబ్జి ప్రమాణజన్య అభావజ్ఞానముకూడ అపరోక్షమగుచున్నది. ఇందువలన ప్రత్యక్షప్రమ 
యందు సప్తవిధ భేదములు చెప్పవలసియున్నది. 

64.తథాపి, అభావజ్ఞానమునందు ప్రత్యక్షత్వ పరోక్షత్వ (ధరృములలో వివాదముగలదు. 
ఘటమునందులె ప్రత్యక్ష వస్తువునందు వివాదము సంభవింపదు. కాబట్టి, యభావజ్ఞానము 


ను పరోక్షమనుటే సమంజసము. శబ్దజన్యజ్ఞానము ప్రత్యక్షము పరోక్షమని ద్వివిధములు. 
0 ఇ 


వానిలో శబ్దజన్య ప్రత్యక్షజ్ఞానము ప్రత్యక్ష ప్రమయనబరగు. కావున, ప్రత్యక్షప్రమకు షడ్వి 
ధభేదము గలదు. సప్తవిధ భేదములేదు. అయితే శబ్దజన్య ప్రత్యక్ష ప్రమయొక్క కరణ మింద్రి 
యముకాదు. శబ్దమనబడును. అందువలన ప్రత్యక్ష ప్రమాణమునకు షడ్విధ భేదములేదు. 

65.ఈప్రకారము ఉక్తపంచేంద్రియములలో శ్రోత్రేంద్రియమువలన శబ్దగుణము, శబ్బమం 
దున్న శబ్దత్వజాతి, శబ్దత్వవ్యాష్యమగు కత్వము (కకారత్వము), తారత్వ మందత్వములు 
మొదలగువాని జ్ఞానము కలుగుచున్నవి. 

66.శ్రోత్రేంద్రియ గ్రాహ్యగుణమును శబ్బమందురు. అయ్యది 

1.ధ్వన్యాత్మక, 2. వర్ణాత్మక భేదముచే థ్వివిధము. 

1. భేర్యాది స్థానములందు కలుగునది ధ్వన్యాత్మకము. 


26 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


2. కంఠాద్యష్ట36 స్థానములందు వాయుసంయోగముచే గలుగునది వర్ణాత్మకము. 


1. ధ్వన్యాత్మక శబ్బమందు తారత్వ మందత్వరూప ధర్మములున్నవి. 

2. వర్ణాత్మక శబ్బమందు కత్వాదిరూప ధర్మములున్నవి. 

67.ఇంద్రియముచే దేనియొక్క జ్ఞానము కలుగుచున్నదో, ఆ విషయముతో యింద్రియ 
ములకెట్టి సంబంధమున్నదనుటను జెప్పవలయునేని సకలేంద్రియములకును విషయముల 
తోడి సంబంధము చెప్పబడుచున్నది. 

ఎచ్చట శ్రోత్రముచే శబ్బప్రత్యక్షమగుచున్నదో, యచ్చట శ్రోత్రమునకు శబ్దముతో సంయుక్త 
తాదాత్మ్య సంబంధమున్నది. ఏలనన, శ్రోత్ర మాకాశముయొక్క సత్వగుణాంశమునుండి 
కలుగుచున్నది. కాబట్టి, కార్యరూప ద్రవ్యమనబరుగు. రెండుద్రవ్యములకు సంయోగముకలు 
గుటచే శ్రోతమునకు ఆకాశముతో సంయోగము సంభవించుచున్నది. సంయోగముగలది 
సంయుక్తమనబడును. కావున, శ్రోతసంయుక్తము ఆకాశమగును. దానితో (ఆకాశముతో) 
శబ్దగుణమునకు తాదాత్మ సంబంధమున్నది. ఏలనన సిద్ధాంతమందు 1.జాతివ్యక్తులకును. 
2. గుణ గుణిలకును, 3. క్రియ క్రియగలవానికిని, 4. కార్యము ఉపాదాన కారణములకును 
తాదాత్మ్య సంబంధము కలదు. 

68. 1. (1) అనేక ధర్మిలయందున్న యొక ధర్మమును జాతి యందురు. 

(2) జాత్యాశ్రయమును వ్యక్తియని చెప్పుదురు. 

2.(ఏకర్మేతర జాతిమాత్రాశ్రయము, లేక ద్రవ్యకర్మేతర జాత్యాశ్రయము గుణమనబడును. 

(డి గుణాశ్రయమును గుణియనియు ద్రవ్యమనియును నుడువుదురు(చెప్పుదురు). 

3.(1) చేష్ట(చేతును క్రియయందురు. 

(డితదాశ్రయమును క్రియావానందురు. 


36 తుల్యాస్యప్రయత్నం సవర్ణమ్‌ (అష్టాధ్యాయి 1-1-9) అకుహవిసర్దనీయానాం కణ్ళాః। ఇచుయశానాం 
తాలు! బుటురషాణాం మూర్చా! లుతులసానాం దన్నాఃః ఉపూపద్మానీయానామోష్థా! ఇమబజణనానాం 
నాసికా చ (చకారేణ స్వస్వవర్గానుకూలం తాల్వాది సముచ్చీయతే)! ఏదైతోః కణ్ధతాలు! ఓదౌతోః కణ్లోష్టమ్‌। 
వకారస్య దన్లోష్టమ్‌। జహ్వామూలీయస్య జిహ్వామూలమ్‌। నాసికాఒనుస్వారస్య!। 

శ్లో।|అష్టాస్థానాని వర్ణానామురః కణ్ధః శిరస్తథా! జిహ్వామూలం చ దన్లాశ్చ నాసికోష్టా చ తాలు 
చ!1(పాణినీయ శిక్షా) 


27 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


4.4) ఉత్పన్నమైనది కార్యమనబడును. 

(2) కారణ లక్షణము పూర్వమే చెప్పబడెను. (అంకము ౩౦లో) 

కావున శ్రోత్రమునకు శబ్దముతో శ్రోత్రసంయుక్తతాదాత్మ సంబంధము సిద్ధించినది. 

69.ద్వివిధ శబ్దముల యందునుగల, శబ్దత్వజాతితోను, దానివ్యాప్యమగు "క"త్వ "తార" 
త్వాదులతోను, శ్రోత్రమునకు శ్రోత్రసంయుక్త తాదాత్మవత్తదాత్మ సంబంధమున్నది. తాదా 
త్మృము గలదానికి తాదాత్మ్యవత్తనిపేరు. అభిన్నమనియు చెప్పబడును. కావున, పూర్వోక్త 
సంబంధము గలదియగుట వలన శ్రోత్రసంయుక్త తాదాత్మ్యవత్తను శబ్దమెద్దియో, దానితో 
శబ్దత్వాదులకు తాదాత్మ్యము గలదు. 

70.యద్యపి, ఆకాశముతోను శ్రోత్రమునకు సంయోగ సంబంధమున్నది. వక్ష్యమాణ 
రసనాఘ్రూణములకు ద్రవ్యముతో సంయోగసంబంధమున్నది. కావున, నీ మూడింద్రియము 
లతోను ద్రవ్యముయొక్క ప్రత్యక్షము కావలెను. తథాపి శ్రోత్రమందును రసనాఘ్రాణములందు 
ను ద్రవ్యప్రత్యక్షములకు యోగ్యతలేదు. కావున, ఆ సంబంధము సఫలముగాదు. నిష్ఫలమే. 

71.శ్రోత్రజన్య ప్రమకు శ్రోత్రేంద్రియము కరణము. 1.శ్రోత్రసంయుక్తతాదాత్మమును 1.శ్రో 
త్రసంయుక్తతాదాత్మవత్తాదాత్మ్యమును తమ కారణమైన శ్రోత్రమందుజన్యమై తత్కార్యమగు 
శోత్రప్రమను గల్లించుచున్నవి. కావున రెండు సంబంధములును వ్యాపారము. శ్రోత్రజప్రమ 


— ue ౧ 


ఫలము. 


1X. బాహ్యప్రత్యక్ష ప్రమాభేదసహిత త్వాచప్రమా నిర్ధారణము (72-78) 


72.త్వగింద్రియమువలన స్పర్శము, స్పర్మాశ్రయము(ద్రవ్యము), స్పర్మాశ్రిత స్పర్శత్వజాతి, 
స్పర్శత్వవ్యాప్యమైన కఠినత్వాదులు మొదలగు వాటియొక్క జ్ఞానము గలుగుచున్నది. 

73.త్వగింద్రియమాత్రమువలన గ్రహింపబడు గుణమును స్పర్శమందురు. అది శీతము, 
ఉష్టము, అనుష్ట అశీతము మరియు కఠినత్వము అని నాలుగువిధములు. ఎచ్చోట త్వగింద్రి 
యమువలన ద్రవ్యప్రత్యక్షము కలుగుచున్నదో అచ్చట త్వగింద్రియమునకు ద్రవ్యముతో సం 
యోగ సంబంధమున్నది. ఎట్లనగా త్వగింద్రియము వాయుభూత సత్వాంశమునుండి కలిగి 
యుండుటవలన దానికి ద్రవ్యత్వమున్నది. కావున, దానికి ఇతర ద్రవ్యములతో సంయోగము 


న్నది. 


28 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


74.ఉద్భూతరూప స్పర్శములుగల పృథివి, జలము మరియు తేజములగు మూడుద్రవ్య 
ములును త్వాచప్రత్యక్షములు. అనుద్భూతరూపము మరియు అనుద్భూతస్పర్శముగల పృథి 
వ్యాది ద్రవ్యత్రయములు త్వాచప్రత్యక్షములుగావు. వాయుగుణమగు స్పర్శము త్వగింద్రియ 
ముకు ప్రత్యక్షము. వాయుద్రవ్యము త్వగింద్రియ ప్రత్యక్షమగుటలేదు; ఎందుకనగా 

75.ఇది నియమము:--ఏ ద్రవ్యమునందు ఉద్భూతరూపమున్నదో, ఆ ద్రవ్యము, దానికి 
యోగ్యమగు జాతి, తదాశ్రితరూపము సంఖ్య మొదలగు యోగ్యగుణములు చాక్షుష ప్రత్యక్ష 
మగుచున్నవి. తదితరములు ప్రత్యక్షమగుటలేదు. 

ప్రత్యక్షయోగ్యము ఉద్భూతమనబడును. ప్రత్యక్ష అయోగ్యము అనుద్భూతమనబడును. 

76.ఏ ద్రవ్యమునందు ఉద్భూతరూపము మరియు ఉద్భూతస్పర్శము గలదో, ఆ ద్రవ్య 
ము, దానిజాతి, తదాశ్రితమగు ప్రత్యక్షయోగ్య గుణములయొక్క త్వాచప్రత్యక్షము గలుగుచు 
న్నది. తదితరములు ప్రత్యక్షమగుట లేదు. 

ఎట్లన:-ఘ్రాణ,రసన,నేత్రములయందు రూపము స్పర్శము అను ఈ రెండును ఉన్నవి. 
ఉన్నను అవి ఉద్భూతములుగావు. (ఘ్రూణాదీంద్రియములు) పృథ్వి, జల, తేజరూపములై నను 
ఆ ఇంద్రియముల త్వాచప్రత్యక్షమున్ను చాక్షుషప్రత్యక్షమున్ను కలుగుటలేదు. ఒక గుడిసె పైక 
ప్పులోనుండు సూక్ష్మమైన ద్వారములగుండా ప్రసరించెడు సూర్యుని కిరణములలో అతిసూ 
క్కమైన అణువులు మనకంటికి కనబడుచున్నవి. అవి త్యణుక౩?స్వరూప పృర్వీరూపము. 
వానిలో ఉద్భూతరూపము గలదు. కావుననే తణుకములకు చాక్షుష ప్రత్యక్షము కలుగుచు 
న్నది. అయితే వానిలో ఉద్భూతస్పర్శము లేదు. కావున త్రణుకములు త్వాచప్రత్యక్షమగుట 


లేదు.త్యణుకములలో స్పర్శ్మగుణమున్నది.అయితే ఆ స్పర్శగుణము ఉద్దూతముకాదు. వాయు 
ఖ 


వునందు ఉద్భూతస్పర్శమున్నది. రూపములేదు. కావున,వాయువుయొక్క త్వాచచాక్షుష ప్రత్య 
క్షమగుటలేదు. దీనివలన తేలినదేమనగా చాక్షుష ప్రత్యక్షమందు ఉద్భూతరూపమును, త్వాచ 
ప్రత్యక్షమందు ఉద్భూతరూపము మరియు ఉద్భూతస్పర్శములును హేతువులున్నవి. 


37 శో || జాలసూర్యమరీిచిస్థం యత్సూక్ష్మం దృశ్యతే రజః। తస్య షష్టతమో భాగః పరమాణుః స ఉచ్యతే Il 
రెండు పరమాణువులు కలిసి ద్వ్యణుకమగును. మూడు ద్వణుకముల కలయిక(మేళనముత్యణుకమగును. 
ఆ త్యణుకమున ఉద్భూ తరూపము గలదు. 


29 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


77.ఇట్లు, ఎచ్చట త్వాచప్రమ కలుగుచున్నదో అచ్చట త్వగింద్రియమునకు ద్రవ్యముతో 
నుండు సంబంధము సంయోగమే యగును. ద్రవ్యాశ్రయమైన జాతి, త్వాచప్రత్యక్ష యోగ్య 
ములగు స్పర్శము, సంఖ్య, పరిమాణము పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, 
అపరత్వము, ద్రవత్వము అను నీ తొమ్మిది గుణములతో త్వక్కునకు త్వక్షంయుక్త తాదాత్మ్య 
సంబంధము ఉన్నది; ఏలననగా, 

1. స్పర్యములో త్వక్కునకు యోగ్యతయున్నది; ఇతరత్రలేదు. 

2. రూపమునందు నేత్రమునకుయోగ్యత గలదు; ఇతరత్రలేదు. 

సంఖ్య మొదలగు ఎనిమిది గుణములలో త్వక్కు, నేత్రము అనునీ రెంటికిని యోగ్యత 

గలదు. 

3. శ్రోత్రమునకు శబ్బ్దమాత్రమందు యోగ్యత గలదు. 

4. రసనకు రసమాత్రమందు యోగ్యత గలదు. 

5. ఘ్రూణమునకు గంధమాత్రమున యోగ్యతయున్నది. 

ఇచ్చట "మాత్ర'మను పదమువలన, ద్రవ్యమందు వాటియోగ్యతయొక్క నిషేధము ప్రయో 
జనము. కావున, త్వక్కుతో సంయోగము గలదిగా నుండుటవలన త్వక్షంయుక్త ద్రవ్యములో 
జాతికిన్ని గుణములకున్ను తాదాత్మము గలదు. స్పర్శము మొదలగు గుణములలోనుండు 
స్పర్శత్వము మొదలగు జాతులతో త్వక్కునకు త్వక్సంయుక్త తాదాత్మవత్తాదాత్మ్యమున్నది. 
కావున; 

78.త్వక్కు వలన కలుగు జ్ఞానమునకు త్వగింద్రియము కరణము. త్వక్సంయోగమును, 
త్వక్షంయుక్త తాదాత్మ్యమును, త్వక్సంయుక్త తాదాత్మ్యవత్తాదాత్మ్యమును నగు ఈమూడు 


సంబంధములున్ను వ్యాపారము. త్వాచప్రమ ఫలము. 


౫. బాహ్యప్రత్యక్ష ప్రమయొక్క భేదమగు చాక్షుషప్రమానిర్ధారణము (79-81) 


79.అట్లనే నేత్రముచేత ఉద్భూతరూములైన పృథివీజలతేజో ద్రవ్యములును, వానికి ఆశ్రి 
తమయిన యోగ్యజాతియు మరియు రూపసంఖ్యాది తొమ్మిది యోగ్యగుణములును ప్రత్యక్ష 


ములగును. నేత్రింద్రియముచేత గ్రాహ్యమగు గుణము రూపము. అది శుక్లము, నీలము, 
పీతము, రక్తము, హరితము, కపిశము, చిత్రము అను అనేక భేదములచే ఏడువిధములు. 


30 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


80.ద్రవ్యముతో నేత్రమునకు సంయోగమే యగును. మజియు ద్రవ్యత్వజాతితోను రూపా 
దిగుణములతోను నేత్రమునకు నేత్రసంయుక్త తాదాత్మ్యము కలుగును. రూపాదిగుణముల 
కాశ్రితమయిన రూపత్వాదిక జాతితో నేత్రసంయుక్త తాదాత్మ్యవత్తాదాత్మ్యమగును. కనుక, 
81.నేత్రజన్యజ్ఞానమునకు నేత్రము కరణము. _ నేత్రసంయోగమును, నేత్రసంయుక్త 
తాదాత్మ్యమును, నేత్రసంయుక్త తాదాత్మవత్తాదాత్యమును ఈ ముడు సంబంధములును 


వ్యాపారములు. చాక్షుషప్రమ ఫలము. 


2౬1. బాహ్యప్రత్యక్ష ప్రమాభేధమగు రాసనప్రమా నిర్ధారణము (82 84 


82.అట్లనే రసనచేత రసమును, దాని కాశ్రితమయిన రసత్వమును ప్రత్యక్షమగును. 
రసనకు ద్రవ్య ప్రత్యక్ష యోగ్యత లేదని పూర్వము చెప్పబడినది. రసనచేత గ్రాహ్యమగు గుణ 
ము రసమనబడును. అది మధురము, ఆమ్లము, లవణము,కటుకము, కషాయము, తిక్తము 
అను. భేదములచే ఆజువిధములు. 

83. మజియు రసముతో రసనకు రసనాసంయుక్త తాదాత్మ్యమును, రసత్వము తోడను 
దానివాషస్యమగు మదురత్వాదులతోడను రసనాసంయుక్తతాదాత్మవత్తాదాత్మమును నగును. 

84.గనుక రసనాజన్య జ్ఞానమునకు రసనేంద్రియము కరణము. రసనాసంయుక్త తాదా 
త్మ్యమును, రసనాసంయుక్త తాదాత్మ్యవత్తాదాత్మ్యమును అను ఈ రెండు సంబంధములును 
వ్యాపారములు. రాసనప్రమ ఫలము. 

]₹11.బాహ్యప్రత్యక్ష ప్రమాభేదమగు ఘ్రాణజప్రమా నిరూపణము, 
సామాగ్రియొక్క అనువాదముతో ప్రత్యక్ష ప్రమోపసంహారమును (85-88) 

85.అట్లనే ఘ్రూణముచే గంధగుణము, దానికి ఆశ్రితమైన గంధత్వజాతియు, దానికి 
వ్యాప్యములైన సుగంధ దుర్గంధత్వములును ప్రత్యక్షములగును. ఘ్రాణముచేత గ్రాహ్యమగు 
గుణము గంధము. అది సుగంధ దుర్గంధములచే రెండువిధములు. 

86.మజియు గంధముతో ఘ్రూణమునకు ఘ్రూణసంయుక్త తాదాత్మ్యమును, గంధత్వము 
తో ఘ్రాణసంయుక్త తాదాత్మ్యవత్తాదాత్మ్యమును నగును. 

87.ఘ్రాణజన్యప్రమకు ఘ్రాణేంద్రియము కరణము, పైన చెప్పబడిన రెండుసంబంధము 


లును వ్యాపారములు. ఘ్రూణజప్రమ ఫలము. 


31 


శ్రీ వృత్తి రత్నావళి ద్వితీయ రత్నము 


88.ఇట్లు పంచవిధములైన బాహ్యప్రత్యక్ష ప్రమాఫలములకు శ్రోత్రాది పంచేంద్రియములు 


కరణములు. వాని సంయోగములు, సంయుక్తతాదాత్మ్యములు, సంయుక్త తాదాత్మ్యవత్తదా 
త్మ్యములు ఈమూడు సంబంధములు వ్యాపారములు. ఇట్లు ప్రత్యక్ష ప్రమ సంగ్రహముగా 


తెలుపబడెను. 
ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం ప్రత్యక్షప్రమాణ నిరూపణం నామ ద్వితీయం రత్నం సమాప్తమ్‌. 


32 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


అనుమాన ప్రమాణ నిరూపణము (89-104) 
XI. సామాగ్రీ సహిత అనుమితి ప్రమానిశ్చ్వయము (89-90) 


89. అనుమితి ప్రమకు కరణము అనుమాన ప్రమాణము. 

లింగజ్ఞాన జన్యమగు జ్ఞానము అనుమితి. ఎట్లననగా పరత్వమున ధూమముయొక్క 
ప్రత్యక్షజ్ఞానము గలుగగా వహ్ని(అగ్బిజ్ఞానము గలుగును. అందు ధూమముయొక్క ప్రత్యక్ష 
జ్ఞానము లింగజ్ఞానము. దానివలన అగ్నిజ్ఞానము గలుగుచున్నది. కావున పర్వతమునందు 
అగ్నినిగుజించిన జ్ఞానము అనుమితియగును. 


దేని జ్ఞానము వలన సాధ్యముయొక్క జ్ఞానము కలుగునో అది లింగము. 


అనుమితి జ్ఞానమునకు విషయము సాధ్యము. పై దృష్టాంతమందు అనుమితి జ్ఞానము 
నకు విషయము అగ్ని, గనుక అది సాధ్యము. 

ధూమజ్ఞానమువలన అగ్నిరూప సాధ్యజ్ఞానము గలుగుచున్నది. కనుక ధూమము లింగ 
ము. వ్యాష్యజ్ఞానమువలన వ్యాపకజ్ఞానము కలుగును. కావున,వ్యాప్యము లింగము. వ్యాప 
కము సాధ్యము.వ్యాప్తిగలదానిని వ్యాష్యమందురు. వ్యాప్తినిరూపకము(అనగా వ్యాప్తిని నిరూ 
పించునది)వ్యాపకము. "అవినాభావరూప సంబంధము"=వ్యాప్తి. ఎట్లనగా ధూమముతో 
అగ్నికి అవినాభావరూప సంబంధముకలదు. అదియే ధూమముతో అగ్నికి వ్యాప్తియగును. 
గనుక ధూమమగ్నికి వ్యాష్యము. ఆ వ్యాప్తిరూప సంబంధమును నిరూపించునది అగ్ని, గనుక 
ధూమమునకు వ్యాపకము అగ్ని. 

si far న aa ఇట్స్‌ a waa కా TH he శే, ఇన్‌ గా ల్లా 
aa at ఇగ ae wea క్యా ల్లా శే శే, ae గ qe earn ఇల్‌! 
mrt et ల్లా far ae శే! ఇష క్ర బా he ఇట్ల ఇని mr ల్లా 


శ్ర |(మూల గ్రంథమునుండి) 


33 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


ఏదిలేకుండిన నేదియుండదో దానికి దానియందు అవినాభావరూప సంబంధము 
కలదు. అగ్ని లేకుండ ధూమము కలుగదు. కావున, అగ్నియొక్క అవినాభావరూప సంబం 
ధము ధూమమునందుగలదు. కాని,ధూమముయొక్క అవినాభావరూప సంబంధము అగ్ని 


యందు లేదు. ఏలననగా? తప్తలోహమునందు ధూమము లేకయుండగా అగ్నియుండునుగ 


దా. కనుక, ధూమమునకు వ్యాష్యము అగ్నికాదు. అగ్నికి వ్యాప్యము ధూమము. 

9౦.కావున, అనుమితి కలుగునప్పుడు మొదట వంటఇల్లు మొదలగువానియందు మా 
టిమాటికి ధూమాగ్నులు కూడియుండుటను జూచుటంబట్టి మూలోచ్చేదరహిత(తెంపులేకుండ) 
నిటారుగను చాలా పైకి లేచుచున్న ధూమరేఖయందు వహ్నియొక్క ప్రాప్తి ప్రత్యక్షముగా 
నిశ్చయించుకొనంబడును. పర్వతాదులయందు హేతువుయొక్క ప్రత్యక్షము కలిగిన పిమ్మట 
సంస్కారముద్భవించి వ్యాప్తియొక్క స్మృతికలుగును. ఆతరువాత 'పర్వతో వహ్నిమాన్‌" అన 
గా, "కొండ నిప్పుకలది" యను అనుమతి జ్ఞానము కలుగును. 

91.అందు వ్యాప్తియొక్కఅనుభవము కరణము. వ్యాప్తియొక్క స్మృతి వ్యాపారము. పక్ష 
మందు సాధ్యజ్ఞానరూపమయున అనుమితి ఫలము. ఇట్లు వాక్య ప్రయోగము లేకుండ వ్యాప్తి 
జ్ఞానాదికముచేత కలుగునట్టి అనుమితి స్వార్ధానుమితి యనబడును. దానికి కరణమగు 
వ్యాప్తిజ్ఞానాదులు స్వార్ధానుమాన మనబడును. 

92.ఇరువురికి వివాదము కలిగినప్పుడు వహ్ని నిశ్చయముకలవాడు తన ప్రతివాది వాద 
నివృత్తికై వాక్యప్రయోగము చేయును. దానికి పరార్థానుమాన మంటారు. 

9౩.అట్టి వాక్యము వేదాంత మతమునుబట్టి 38మూడవయవములు కలది. (1) ప్రతిజ్ఞ, 
(2) హేతువు (3) ఉదాహరణము. ఇవి వాక్యము యొక్క అవయవముల పేర్లు. ఎట్లనగా: 
"పర్వతో వహ్నిమాన్‌ (ప్రతిజ్ఞా), ధూమాత్‌రూతువు, యోయో ధూమవాన్‌ సో౭గ్నిమాన్‌ 
యథామహానసః(ఉదాహరణము)" అనగా కొండ నిప్పు కలది, పొగయుండుటవలన, ఏదేది 
పొగగలదో, అదియది నిప్పు గలది, వంటయింటివలె. ఇది పూర్ణవాక్యము. అందు మూడు 


38 శ్లో! తచ్చ పజ్బతయం కేచిద్య్యయమన్యే వయం త్రయమ్‌। ఉదాహరణపర్యన్తం యద్వోదాహరణాదికమ్‌ || 
(శాస్ర్రదీపిక-నిర్ణయసాగర్‌ పృ.64. అనుమానావయవ నిరూపణే నైయాయికులు ఐదు, సౌగతులు రెండు, 
మీమాంసకులు మూడు. 


34 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


అవాంతర వాక్యములు కలవు. వానికి వరుసగా ప్రతిజ్ఞాదులని పేర్లు. 

94."సాధ్యవిశిష్టమగు పక్షమును బోధించు వాక్యము 39ప్రతిజ్ఞావాక్యము'. ఎట్లనగా 
"పర్వతో వహ్నిమాన్‌" కొండ నిప్పుకలది యను వాక్యము. అగ్ని సాధ్యము. పర్వతము అగ్ని 
విశిష్టము. పర్వతము పక్షము. ఈవాక్యము వలన వహి విశిష్టము పర్వతమని బోధయగు 
చున్నది. గనుక నిది ప్రతిజ్ఞా వాక్యము. ప్రతిజ్ఞావాక్యమునకు తర్వాతనున్న "లింగ బోధక 
మయిన మాట హేతువాక్యమనబడును". అట్టిది "ధూమాత్‌' పొగయుండుటవలన అనువాక్య 


ము. "హేతుసాధ్యముల అవినాభావమును బోధించు దృష్టాన్రమును ప్రతిపాదించునది ఉదా 


హరణవాక్యము". వాది ప్రతివాదులకు వివాదము లేకుండ నిశ్చయించుకొన్న యర్థము 


కలది దుష్టాంతము. పైవాక్యములో హేతువాక్యానంతరము ఉన్న వాక్యము ఉదాహరణవా 
క్యము. 

95.ఇట్లు ప్రతిజ్ఞాది మూడు అవాంతర వాక్యములుగల సముదాయరూప మహావాక్య 
మువలన వివాదము నివర్తించును. పూర్ణవాక్యము వినియును ప్రతివాది ఆగ్రహించినను లేక 
"ధూమః అస్తు, వహ్నిః మా౭స్తు' అను వ్యభిచారశంక గలిగినను తర్కముచేత అది నివర్తిం 
చును. గనుక తర్కము ప్రమాణమునకు సహకారియగును. అనిష్టము నాపాదించునది 
41తర్క్మమనబడును. 

96.ఇట్లు మూడు అవయవముల సముదాయ రూపమయిన మహావాక్యము పరార్దా 
నుమాన మనబడును. తదనంతరము గలుగు అనుమితి పరార్థానుమితి యనబడును. 

XIV. వేదాంతోపయోగి అయిన అనుమానము (97-101) 

97.వేదాంత వాక్యములచేత జీవబ్రహ్మల ఐక్యము నిర్ణయింపబడెను. అది అనుమాన 
ప్రమాణముచేత సైతమిట్లు సిద్ధించును. "జీవోబ్రహ్మాభిన్న:। చేతనత్వాత్‌। యత్రయత్ర చేతన 
త్వం తత్రతత్ర జీవబ్రహ్మాభేదః! యథాబ్రహ్మణి" అనగా జీవుడు బ్రహ్మముకంటె వేజుకాదు, 
చేతనముగుటవలన, ఎక్కడెక్కడ చేతనత్వమో అక్కడక్కడ జీవబ్రహ్మాభేదము గలదు. ఎట్లన 


39 సాధ్యవిశిష్ట పక్షబోధక వచనం ప్రతిజ్ఞా! పజ్బమ్యన్తం లిబ్బప్రతిపాదకం వచనం హేతుః! వ్యాప్తిప్రతిపాదక 
దృష్టాన్రవచనం ఉదాహరణమ్‌। 

41 అనిష్టాపాదనం తర్కః, వ్యాప్యారోపేణ వ్యాపకారోపో వా! యథా యది పర్వతే వహ్నిర్న స్యాత్‌ తర్హి 

ధూమో౭పి వహ్నిజన్యో న స్యాత్‌! వహ్మభావము వ్యాష్యము. ధూమాభావము వ్యాపకము. 


35 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


గా, బ్రహ్మయందువలె. అని యిట్లు మూడవయవములుగల మహావాక్యమిది. గనుక, ఇది 
పరార్థానుమానము. ఇందు జీవుడు పక్షము. జీవబ్రహ్మాభేదము సాధ్యము. చేతనత్వము 
హేతువు. బ్రహ్మ దృష్టాంతము. 

98.ఇందు జీవునియందు చేతనత్వమున్నను బ్రహ్మాభేదరూపమయిన సాద్యములేదు-అని 
యిట్లు చేతనత్వహేతువునకు బ్రహ్మాభేదరూప సాధ్యముతో వ్యభిచారమున్నదని ప్రతివాది శం 
కించినచో దానిని తర్క్మముచేత నివారించవలెను. 

99.ఇందు తర్కముయొక్క స్వరూపమిది యగును. జీవునియందు చేతనత్వహేతువంగీ 
కరించి జీవబ్రహ్మాభేదరూప సాధ్యము అంగీకరించని యెడల చేతనమునకు అద్వితీయత్వ 


మును ప్రతిపాదించు "ఏక మేవా౭ద్వితీయం బ్రహ్మ" (పైబ్దలోపనిషత్‌ 1-1 & ఛాం.6-2-1); 
"సలిల ఏకో ద్రష్టాఒద్వెతో భవతి"(బృ.4-3-32) ఇత్యాది శ్రుతులకు విరోధము కలుగును. 


శ్రుతివిరోధము సర్వా42స్తికులకు అనిష్టము. అనిష్టము నాపాదించునది తర్కము. 

100."వ్యావహారిక ప్రపజ్బో మిథ్యా, జ్ఞాననివర్త్యత్వాత్‌, యత్ర యత్ర జ్ఞాననివర్త్యత్వం 
తత్ర తత్ర మిథ్యాత్వం, యథా శుక్తిరజతాదౌ" వ్యావహారిక ప్రపంచము మిథ్య, జ్ఞానముచేత 
నివర్తించుటవలన, జ్ఞానముచేత నివర్తృత్వమున్నయెడలను మిథ్యత్వముండును, శుక్తిరజత 
మువలె. ఇందు వ్యావహరిక ప్రపంచము పక్షము, మిథ్యాత్వము సాధ్యము, జ్ఞాననివర్త్య 
త్వము హేతువు. వ్యావహరిక ప్రపంచము మిథ్యయను వాక్యము ప్రతిజ్ఞా వాక్యము. జ్ఞానని 
వర్త్యత్వాత్‌ అనునది హేతువాక్యము. యత్ర యత్ర జ్ఞాననివర్త్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం, 
యథా శుక్తిరజతాదౌ" ఇది ఉదాహరణ వాక్యము. 

101.ఇందు సైతము ప్రపంచము జ్ఞాననివర్త్యమని యంగీకరించి మిథ్యాత్వమును అంగీ 
కరించని యెడల సత్యవస్తువు జ్ఞానముచేత నివర్త్యముగాదు. కావున, జ్ఞానముచేత సకల 
ప్రపంచముయొక్క నివృత్తిని ప్రతిపాదించు "తరతిశోకమాత్మవిత్‌"(ఛాం.7-1-9); "నేతి నేతి" 
(బృ.2-3-6); "నేహ నానాస్తి కిజ్చాన"(బృ.4-4- 19 & కఠ.2-1-11); "అతోఒన్యదార్తమ్‌"(బృ.3-4-2) 


"వాచారమ్శణం వికారో నామధేయం"(ఛాం.6-1- 4ఇత్యాది శ్రుతులకును, "మాయా మాత్రమి 
దం ద్వెతం అద్వెతం పరమార్థతః"(మాం కా.1-17; "ఆదావన్తే చ యన్నాస్తి వర్తమానేఒపి 


42 శాస్ట్రాద్యుక్తవిషయవిషయక విశ్వాసవత్వం, పరలోకసత్తావిషయకాబాధిత జ్ఞానవత్వం వా ఆస్తికత్వమ్‌। 


36 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


తత్తథా"(టైతథ్య.9;'మత్తణురతరం నాన్యత్కించిదస్తి'గీత.7-౧;"తస్మాదిదం జగదనేషమసత్స 
రూపం స్వప్నాభం'"(భాగ.10-14-22) ;"ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్ట 
మతిలోలమలాతచక్రమ్‌"(భాగ.11-13-34) ఇత్యాది స్యృతులకును విరోధము సంభవించును. 
ఈ తర్కముచేత వ్యభిచారశంక నివర్తించును. 

XV. న్యాయవేదాన్తమతములరీత్యా అనుమాన ప్రమాణ నిర్ణయము (102-104) 

102.ఇట్లు వేదాన్లార్థానుసారముగా అనేకములయిన అనుమానములున్నవి. కాని, 
వేదాన్తవాక్యములవలన అద్వితీయ బ్రహ్మనుగుజించి కలుగు నిశ్చయము సంభవమేయని 
అనుకునుటకు మాత్రము అనుమాన ప్రమాణము హేతువగునేగాని, అనుమానప్రమాణము 


స్వతంత్రముగా బ్రహ్మనిశ్చయమునకు హేతువు43కాదు. వేదాంతవాక్యములుతప్ప తక్కిన 


ప్రమాణము లేవియు బ్రహ్మనుగుజించి ప్రవర్తించవని సిద్ధాంతము. “శ శేదాన్తాల్‌ వ్రబలం 


యానడీక్షతో” 1(వే.పం.2-109). 

103.న్యాయమతమందు కేవలాన్వయి, కేవలవ్యతిరేకి, అన్వయవ్యతిరేకియను భేదముల 
చేత మూడువిధములుగా అనుమానమున్నట్లు అంగీకరించబడెను. (ఏ హేతువుయొక్కయు 
సాధ్యముయొక్కయు గూడికను గుటించిన జ్ఞానమువలన హేతువునందు వాప్తిజ్ఞానము 
కలుగునెడ కేవలాన్వయి (ది సాధ్యాభావమున్నయెడ హేత్వభావముయొక్క యునికిని గను 
టచేత హేతువునందు సాధ్యమును గుజించిన వ్యాప్తిజ్ఞానము గలుగునెడ అది కేవలవ్యతిరేకి. 
కేవలాన్వయియందు అన్వయ సహచారకమగు ఉదాహరణముండును. కేవల వ్యతిరేకి 
యందు వ్యతిరేక సహచారకమగు ఉదాహరణముండును. ఇంత భేదము గలదు. (3) రెండు 
విధములగు ఉదాహరణములున్న యెడలనది అన్వయవ్యతిరేకి. ఎట్లన; "పర్వతమగ్నిగలది". 
దీనికి ప్రసిద్ధానుమానమని పేరు. ఇందు అన్వయ సహచారకమగు ఉదాహరణము మహాన 


43, వేదాన్తవాక్యార్ధవిచారణాధ్యవసాననిర్వత్తా హి బ్రహ్మావగతిః నానుమానాదిప్రమాణాన్తరనిర్వత్తా! సత్సు 
తు వేదాన్తవాక్యేషు జగతో జన్మాదికారణవాదిషు తదర్ధగ్రహణదార్థ్యాయ అనుమానమపి వేదాన్తవాక్యావి 
రోధిప్రమాణం భవన్న నివార్యతే, శ్రుత్యెవ చ సహాయత్వేన తర్కస్యాభ్యుపేతత్వాత్‌! తథాహి--"శ్రోతవ్యో 
మన్తవ్యః"(బృ.2-4-5). [బ్ర.సూ.భాష్యం 1-1-2] 

శ్లో!1నిర్వికల్పమనన్తం చ హేతుదృష్టాన్తవర్ణితమ్‌।|అప్రమేయమనాదిం చ యత్‌ జ్ఞాత్వా ముచ్యతే బుధః॥। 


(అమృతబిందు.9) 


37 


శ్రీ వృత్తి రత్నావళి తృతీయ రత్నము 


సము (వంటఇల్లు), వ్యతిరేక సహచారమయిన ఉదాహరణము  మహాహ్రదము.(పెద్ద 
జలాశయము) 

ఇట్లు మూడువిధములుగా అనుమానమును నైయాయికులు చెప్పుదురు. (ఈ నందర్భంలో శ్రీ 
అన్నంభష్టుగారిబో రబింవదబడిన 'తర్కనంగ్రవాయు " అణు గ్రంధమును అవశ్యయుగా అవలోకం బదుశు) 

104.వేదాంత మతమందు కేవలవ్యతిరేకియొక్క ప్రయోజనము అర్జాపత్తి ప్రమాణము 
వలన నగును. కేవలాన్వయి యేదియులేదు. ఏలననగా సర్వపదార్థముల అభావము బ్రహ్మ 
మందున్నది. గనుక వ్యతిరేక సహచారమగు నుదాహరణముగా బ్రహ్మము సిద్ధించుచున్నది. 

వృత్తిజ్ఞానమునకు విషయత్వరూపజ్జేయత్వము బ్రహ్మమందున్నది. దాని అభావము 
బ్రహ్మమందు పొసగదు. మిథ్యాపదార్థములును వానియభావములును ఏకాధిష్టానమందు 
ఉండగలవు. కావున, దేనిని నైయాయికులు అన్వయ వ్యతిరేకి యనెదరో యదియే 'అన్వయి' 
అను ఒకవిధ అనుమానముగా పేర్కొనబడియున్నది. విచారదృష్టివలన కేవలవ్యతిరేకి యను 


మానమున్ను అర్జాపత్తికన్నను వేజుగా గ్రహించుటకు తగినదగుననుట వేదాంతులమతము. 
వేదాంతవాక్యమువలన అద్వెతబ్రహ్మముయొక్క ఏనిశ్చయము కలిగియున్నదో, మనన 


ద్వారా దాని సంభావనామాత్రమునకు అనుమాన ప్రమాణము హేతువగును. స్వతంత్రముగా 
బ్రహ్మనిశ్చమునకు హేతువుకాదు. ఇది అనుమాన ప్రయోజనము. ఇట్లు సంగ్రహముగా 


అమమాన ప్రమాణము నిరూపింపబడినది. 
ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం అనుమానప్రమాణనిరూపణం నామ తృతీయం రత్నం సమాప్తమ్‌. 


38 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


ఉపమాన ప్రమాణ నిరూపణము (105-114 
XV1.వ్యవహారమందు ఉపయోగియయిన ఉపమితి మరియు సాదృశ్యసహిత 
ఉపమాన స్వరూపము. (105-107) 
105.ఉపమితి ప్రమకు కరణము ఉపమాన ప్రమాణ మనంబడును. వేదాంతమతమందు 
ఉపమితి ఉపమానముయొక్క స్వరూపమేమనగా:--గ్రామమునందు గోవ్యక్తినిజూచిన వాడు 
వనమునకు పోయి గవయ మృగమును జూచినపుడు "ఈ పశువు గోవుతో సదృశ్యమైనది" 
అనునట్టి ప్రత్యక్షము కలుగును. పిమ్మట 'నాగోవు ఈ పశువుతో సదృశమయినది అనునట్టి 
జ్ఞానము కలుగును. ఇందు 
1.గవయ మృగమందు గలిగిన గోసాదృశ్యజ్ఞానము ఉపమాన ప్రమాణము. 
2.గోవుయందు గవయమృగముయొక్క సాదృశ్యజ్ఞానజన్యజ్ఞానము ఉపమితి. కనుక 


3.సాదృశ్యజ్ఞానజన్య జ్ఞానము ఉపమితి. 


4.గవయమునందలి గోసదృశ జ్ఞానము దానికి కరణము. అదియే ఉపమానము. 


106.భేదసహితమైన సమాన ధర్మము సాదృశ్య44మనబడును. ఎట్లనగా, గోవునకు 
భేద సహితమయిన సమానావయవములు గవయ మృగమునందున్నవి. అది గోవునకు 
సాదృశ్యము. గోవునకు సమాన ధర్మములు గోవునందున్నవిగాని భేదములేదు. 
గోవుతోభేదము గుజ్బ్జమునందున్నదిగాని సమానధర్మములు లేవు. గనుక సాదృశ్యము లేదు. 
చంద్రునితో భేద మును, ఆహ్లాదజనకతా రూపమయిన  సమానధర్మమును 
ముఖమందున్నవి. గనుక ముఖ మందు చంద్రునితో సాదృశ్యమున్నది. 

107.ఆత్మయందు ఏ సాదృశ్యముగాని లేదు, గావున పైనచెప్పబడిన జ్ఞానమునకే యుప 
మితియని యొప్పినయెడ జిజ్ఞాసువునకు అనుకూలమయిన ఉదాహరణము లభింపదు. 


XV. [!.జిజ్ఞాసువుకు అనుకూలమగు ఉపమితి మరియు ఉపమాన స్వరూపము (108-114 


44 తద్చిన్నత్వే సతి తదతభూయోధర్మవత్వమ్‌ సాదృశ్యమ్‌। 


39 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


108.యద్యపి, అసంగతాది ధర్మములనుబట్టి ఆకాశ45సదృశము ఆత్మ యగును. గావు 
న, ఆకసమందు ఆత్మ సాదృశ్యజ్ఞానము ఉపమానము. ఆత్మయందు ఆకాశ సాదృశ్యజ్ఞానము 
ఉపమితియగును.తథాపి,ఏ అధికరణమునందు, ఏపదార్థముయొక్క అభావజ్ఞానము కలుగు 
నో, ఆ అభావజ్ఞానమందు భ్రమబుద్ది కలుగ కుండా ఆ అధికరణమునందు ఆ పదార్థము 
యొక్క జ్ఞానము గలుగదు. అట్లనే, ఆత్మయందు కరృత్వాదులయొక్క అభావజ్ఞానము కలిగి 
నప్పుడు, న్యాయశాస్టాదులను వినిన పిమ్మట, మొదట గలిగిన కరృత్వాదులయొక్క అభావ 
జ్ఞానమునందు భ్రమబుద్ధి కలుగకుండా "ఆత్మకర్తభోక్త" యనునట్టి జ్ఞానము కలుగదు. భ్రమ 
బుద్ధి కలిగినయెడ,అట్ట్‌ జ్ఞానము కలుగును. మొదట పుట్టిన జ్ఞానమునందు భ్రమబుద్ధి లేకుం 
డ విరోధి జ్ఞానము కలుగనే కలుగదు. 

a wae wr A, wan wd ఇష i re చట, mg wf 
wa faa ఇట he Te ఇక్‌ శే |(మూల గ్రంథము నుండి) 

అట్టిశ భ్రమబుద్ధి భ్రమరూపమగునా లేక యధార్థమాయను దాని విషయమై ఆగ్రహము 


లేదు. కాని, భ్రమబుద్దియందు భ్రమత్వ నిశ్చయము గలుగకూడదను ఆగ్రహము కలదు. 


శేఇచ్చట ఇంత విశేషమున్నది:— 

ఒకానొక విద్యార్థి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ణుడును అగు వేదాన్తాచార్యునిచెంత బ్రహ్మవిద్యా 
భ్యాసము చేసి"అత్మ అకర్త అభోక్త"'యను కర్శత్వాద్యభావజ్ఞానమును పొందెను.కాలాంతర 
మున అతనికి దుర్జెవముచే నైయాయికాది ద్వెతవాదుల కుసంగము లభించడంతో వారి శా 
స్టాలను వినినందున "ఆత్మ కర్త భోక్త'యను జ్ఞానము కలిగింది. అయితే అతనికి మొదట 
గలిగిన ఆత్మవిషయక కరృత్వాద్యభావజ్ఞానమందు భ్రమబుద్ది కలుగకుండా దానికి విరోధి 
యగు "ఆత్మ కర్త భోక్త'యను జ్ఞానము కలుగనేరదు. 

దీనికి విపరీతముగా--ఒకానొక విద్యార్థి మొదట నైయాయికాదుల సహవాసంలో "ఆత్మ 
కర్త భోక్త" అను జ్ఞానమును పొందెను. పిమ్మట దైవానుగ్రహముచే అతనికి శ్రోత్రియబ్రహ్మని 


ష్రుడగు వేదాన్తాచార్యుని సహవాసము లభించింది. వారి ముఖారవిందముద్వారా ఉపనిష 


45 శ్లో[[ యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథా౬౭త్మా నోపలిష్యతే।। 


(గీత 13-33) "ఆకాశవత్సర్వగతశ్చ నిత్యః'(లోపశ్రుతి) 


40 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


ద్రూప వేదాన్తములను శ్రవణము చేయగా "ఆత్మ అకర్త అభోక్త'యను కరృత్వాద్యభావజ్ఞానము 
కలిగినది. అయితే, మొదట పుట్టిన జ్ఞానమునందు భ్రమబుద్ధి కలుగకుండా విరోధియగు 
రెండవ జ్ఞానము కలుగనే కలుగదు. భ్రమబుద్ధి కలిగినయెడలనే అట్టి జ్ఞానము కలుగును. 
అట్టి భ్రమబుద్ధి భ్రమరూపమగునా లేక యధార్థమాయను దాని విషయమై ఆగ్రహము లేదు . 


కాని, భ్రమబుద్ధియందు భ్రమత్వ నిశ్చయము గలుగకూడదను ఆగ్రహము కలదు. 

సారాంశము:-ప్రథమ జ్ఞానమందు భ్రమబుద్ధి కలిగినచో విరోధి జ్ఞానము ఉదయిం 
చును. ఇది అన్వయము. ప్రథమజ్ఞానమందు భ్రమబుద్ది కలుగకుండా విరోధిజ్ఞానము కలుగ 
దు. ఇది వ్యతిరేకము. ఈ అన్వయవ్యతిరేక యుక్తిచే కార్యకారణభావము సిద్ధమగును. 
ప్రథమజ్ఞానమందు భ్రమబుద్ధి కారణము. విరోధిజ్ఞానము కార్యము. ప్రథమజ్ఞానమందు కలు 
గు భ్రమబుద్ది భ్రమరూపమైనను విరోధిజ్ఞానమును (కార్యమును) పుట్టించును. ఎట్లనగా, 
వేదాన్త జిజ్ఞాసువుకు మొదట "ఆత్మ అకర్త అభోక్త'యను జ్ఞానము కలిగింది. అది యథార్థ 
ము. ఆ జ్ఞానమందు నైయాయికాది కుసంగముచే "ఆత్మ అకర్త అభోక్త కాదు" అను భ్రమబు 
ద్ధి కలిగింది. ఇది భ్రమరూపమున్నది. అయినను"ఆత్మ కర్త భోక్ర'యను విరోధి జ్ఞానము 
నకు జనకమై(కారణమై)నది. దీనిచే వేదాన్తియొక్క ప్రథమజ్ఞానమందు యే భ్రమబుద్ది 
కలిగినదో అది భ్రమరూపమున్నది అని సిద్దమైంది. 


మరియు నైయాయికాదుల "ఆత్మ కర్త భోక్త'యను యే జ్ఞానము గలదో, అది (అయ 
థార్థము) భ్రమరూపమున్నది. ఆ ప్రథమజ్ఞానమందు కలిగిన "ఆత్మ కర్త భోక్త కాదు" అను 
భ్రమబుద్ది "ఆత్మ అకర్త అభోక్త ఉన్నది'యను విరోధి జ్ఞానమునకు జనకమై(కారణమై)నది. 
నిష్కర్షయేమనగా, నైయాయికాదుల ప్రథమజ్ఞానమందు భ్రమబుద్ధి (కరృత్వాద్యభావ జ్ఞాన 


ము) యేదైతే కలిగినదో, అది యథార్థమున్నది. 


ఇప్పుడు ఇట్లు విచారించుట ఆవశ్యకమున్నది:-ప్రథమజ్ఞానమందు కలిగిన భ్రమబుద్ధి 
యేదిగలదో, అది భ్రమరూపమున్నను అథవా యథార్థమున్నను విరోధిజ్ఞానరూప కార్యము 
ను పుట్టించితీరుతుంది. కాని, ఆ'భ్రమబుద్ధియందు భ్రమత్వ నిశ్చయము కలుగకూడదు".ఒక 
వేళ భ్రమబుద్ధియందు భ్రమత్వ నిశ్చయము కలిగినచో విరోధిజ్ఞానరూప కార్యము ఉత్ప 
న్నమగుటకవకాశముండదు. ఎందుకనగా? భ్రమత్వ నిశ్చయము విరోధిజ్ఞానరూప కార్య 


41 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


మునకు ప్రతిబంధకమగును. ఇందు ఈ కారణమున్నది. ఏమనగా! బభ్రమత్వనిశ్చయము 
ప్రమాణజన్యముండును. మరియు భ్రమము మందాంధకారాదిదోషజన్యముండును. ఇంత 


భేదము గలదు. ఉదా:-రజ్ఞువందు "అయంసర్చః"” అను జ్ఞానము దోషజన్యమున్నది. కనుక 


భ్రమరూపమున్నది. మరియు ప్రకాశముచే మందాంధకారము నివర్తింపగా,నేత్రరూప ప్రమా 
ణముచే "నాజయంసర్నః కింతురియం రజ్ఞుః" ఇది సర్పము కాదు మరేమనగా రజ్జవే(త్రాడు) 
ఉన్నది. త్రాడుయందు పాము త్రికాల అత్యంతాభావమున్నది యను నిశ్చయము కలుగును. 
దీనినే భ్రమత్వనిశ్చయము'"అంటారు. ఇది ప్రమాణజన్యముండును. రజ్ఞువుయందు సర్పము 
యొక్క బభ్రమత్వనిశ్చయము అనగా త్రికాలాత్యంతాభావనిశ్చయము కలిగినచో, "అయం 
సర్పః'అను విరోధి(విపరీత్రుజ్ఞానము కలుగుట అసంభవమగును. అందుకే శ్రీ పండిత పీతాం 
బరజీ వారు అన్నారు "ఇ I ఇ ఇచ్చే a a ఇష ఇస me 

ఇట్లు గురువాక్యమువలన జిజ్ఞాసువునకు ఇట్టి దృడనిశ్చయము కలిగినప్పుడు:- (ఎట్టి 
నిశ్చయము ?)"ఆకాశాది సకలప్రపంచము గంధర్వ నగరమువలె దృష్టనష్ట స్వభావము కలది 
యగును. కనుక దానికంటెప్రపంచమునకంటెవిలక్షణమైన స్వభావము కలది ఆత్మయగును. 
ఆకాశాదులయం దాత్మతో లేశమయినను సాదృశ్యము లేదు". అప్పుడు- ఆకాశమునకును 
ఆత్మకును సాదృశ్యజ్ఞానము కలుగదు. కనుక ఉత్తమ జిజ్ఞాసువునకు అనుకూల సిద్ధాంత 
విషయమై ఉపమితియందు ఉదాహరణము లభింపదు. 

109.అయినను, సాదృశ్యజ్ఞానజన్యజ్ఞానమునుగాని, వైధర్మ్యజ్ఞానజన్యజ్ఞానముగాని యీ 
రెంటిలో ఏ ఒక్కటి కలిగినను ఉపమితియనబడును. ఖడ్గమృగమందు ఒంటెయొక్క వైధర్మ్య 
జ్ఞానమువలన ఒంటెయందు ఖడ్గమృగముయొక్క వైధర్మ్యజ్ఞానము సంభవించును. పృథివి 
యందు గలిగిన జలవైధర్మ్యజ్ఞానమువలన జలమందు పృథివీవైధర్మ్యజ్ఞానము కలుగును. 
కనుక, ఒంటెయందు గలుగు ఖడ్గమృగ వైధర్మ్యజ్ఞానమును, జలమందు గలుగు పృథివీ వైధ 
ర్క్యజ్ఞానమును ఉపమితియగును. దానికి కరణము ఉపమాన మనబడును. ఇందు ఖడ్గమృగ 
మునందు గలుగు ఒంటెయొక్క వైధర్మ్యజ్ఞానమును, పృధివియందు గలుగు జలవైధర్య 
జ్ఞానమును కరణమగును. గావున ఉపమానమగును. 


42 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


110.మటియు విపరీతములైన వానికిగూడ ఉపమానభావమును, ఉపమితి భావమును 
సంభవించును. ఇంద్రియ సంబంధమున సాదృశ్యజ్ఞానము ఉపమానమగును. లేక, ఇంద్రి 
యముతో అవ్యవహితమైనదానియందు గలుగు సాదృశ్యజ్ఞానము ఉపమానమగును. మరి 
యు ఇంద్రియముతో వ్యవహితమయిన దానియందు గలుగు సాదృశ్యజ్ఞానము ఉపమితి 
యగును. అట్లనే ప్రపంచమందు ఆత్మయొక్క వైధర్మ్యజ్ఞానము ఉపమాన మగును. మరియు 
ప్రపంచమందు ఆత్మయొక్క వైధర్మ్యజ్ఞానముచే గలుగు ఆత్మయందలి ప్రపంచ వైధర్మ్యజ్ఞానము 
ఉపమితియగును. 

111.న్యాయమతప్రకారము సంజ్ఞియందు సంజ్ఞయొక్క వాచ్యత్వజ్ఞానము ఉపమితియగు 
ను. అది వ్యవహారమునందుపయోగించును. సాదృశ్యజ్ఞానముచేత ఉపమితి సంభవించునట్లు 
వైధర్మ్యజ్ఞానముచేతగూడ ఉపమితిగలుగును. ఖడ్గమృగ వాచ్యమునెజుగనివాడు,అడవి మను 
ష్యునివలన "ఒంటెతో విధర్మమై శృంగసహిత నాసికము గలది" ఖడ్గమృగము అను పదము 
నకు వాచ్యమని విని,ఆ వాక్యార్ధానుభవానంతరము వనమునకుబోయి ఉష్టవిధర్మ ఖడ్గ 
మృగము ప్రత్యక్షముకాగా, దానియందు ఖడ్గమృగ వాచ్యత్వమును దెలియును (విరుద్ధధర్మ 


ములుగలది విధర్మము, విరుద్ధధర్మము వైధర్మ్యము). ఖడ్గమృగమందు హృస్వగ్రీవము యొ 


దలయినవి ఉష్టముకంటె విరుద్ధధర్మములు. పృథివియందు గంధము జలాదులకంటె విరుద్ధ 
ధర్మము. సారగ్రాహియయిన దృష్టితో నిట్లంగీకరించినప్పుడు సిద్ధాంతమున హానిలేదు. 
సరేకదా అనుకూలతయగును. సిద్ధాంతమున దాని అనుకూలతకిది ఉదాహరణము. 

112.ఆత్మపదమునకు అర్థమెట్టిదను ప్రశ్నకు "దేహాదివైధర్మ్యవాన్‌ ఆత్మా" ఆత్మ దేహధర్మ 
విరుద్ధమయినదని యిట్లు గురువుచెప్పిన ఉత్తరమువలన అనిత్యమై, అశుచియై, దు:ఖస్వరూ 
పముగల దేహాదులకంటె విధర్మమయిన నిత్య శుద్ధ ఆనందరూపము ఆత్మపదవాచ్యమని 
యిట్లు ఏకాంత దేశమున వివేచన కాలమునందు మనస్సుతో ఆత్మకు సంయోగము కలుగ 
గా ఉపమితి జ్ఞానము కలుగును. అయినను సర్వథా నైయాయికరీతియెడ విద్వేషమున్నయె 
డల పైన చెప్పబడ్డ సిద్ధాంతరీతియే అంగీకరింపదగును. 

113.అయితే పూర్వోక్త ప్రకారము "వ్యాపారవంతమయిన అసాధారణ కారణము 


కరణము" అను ఈలక్షణము సిద్ధాంతానుసారముగా ఇందు సంభవింపదు. ఏలననగా:-- 


43 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్ధ రత్నము 
థి 


ప్రత్యక్షము, అనుమానము, శబ్దము ఈ మూడును ప్రత్యక్షప్రమ అనుమితిప్రమ శాబ్జీప్రమలకు 
క్రమముగా వ్యాపారవంతమైన కారణములగును. ఉపమాన అర్జాపత్తి, అనుపలబ్దియను నీ 


మూడును ఉపమిత్యాదిప్రమలకు నిర్వ్యాపార కారణములగును. గనుక "వ్యాపారముకంటె 


భిన్నమైన అసాధారణ కారణము కరణమ'"ని చెప్పవలసి యున్నది. ఏలననగా:--వ్యాపా 
రమందు వ్యాపారత్వము లేనియట్లు వ్యాపారమందు వ్యాపారభిన్నత్వము సైతము లేదు. 
గనుక సిద్ధాంతానుసారముగా న్యాపారముకంటి భిన్నమగు అసాధారణ కారణము 
కరణమని రెండవ లక్షణము నంగీకరించవలయును. 

114.ఇట్లు ప్రపంచమున బ్రహ్మముయొక్క విధర్మతాజ్ఞానము ఉపమానము. బ్రహ్మము 
ప్రపంచమునకంటె విధర్మమైనది, అనునది ఉపమానప్రమాణము. దానిఫలము ఉపమితిజ్ఞా 


నము. 
ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం ఉపమానప్రమాణ నిరూపణం నామ చతుర్థం రత్నం సమాప్తమ్‌. 


44 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


గొపంచమ రత్నమ్‌ 


శబ్దప్రమాణ నిరూపణము (115--151) 


XVI. శాబ్దిప్రమయొక్క భేదనిరూపణము (115--119) 


115.శాబ్దీప్రమయొక్క కరణమును శబ్దప్రమాణమందురు. శాబ్జీప్రమ ద్వివిధము. ఒకటి 
వ్యావహారికము మజొకటి పారమార్థికము. 
116.వ్యావహారిక శాబ్దిప్రమయు ద్వివిధము. ఒకటి లౌకికవాక్యజన్యము. మజియొకటి 
వైదికవాక్యజన్యము. 
(1 'నీలఘటము" ఇత్యాదులు లౌకికవాక్యములు. 


(2) "వజ్రహస్తః పురందరః" ఇత్యాదులు వైదికవాక్యములు. 


(1) ఎట్లు నీలత్వ అభేదము గలది ఘటము అనుట ప్రథమవాక్యమున కర్థమో. 


(2) అట్లే, వజ్రహస్తునికన్న అభేదముగలవాడు పురందరుడు అనుట ద్వితీయ వాక్య 

మునకు అర్థమగును. 

(ఏప్రథమవాక్యమందు విశేషణమును తెలుపునది నీలమను పదము. విశేష్యమును 

తెలుపునది ఘటమను పదము. 

(గిద్వితీయ వాక్యమందు వజ్రహస్తుడు అను పదము విశేషణమునుతెలుపునదియు, 

పురందరః అను పదము విశేష్యమును తెలుపునదియగును. 

ఇట్లు లౌకిక వైదిక వాక్యములకు సమానధర్మము కలదు. కాని, 
117.వైదికవాక్యములును ద్వివిధములు. 1. ఒకటి వ్యవహారికార్థమును తెలుపునది. 2. 

మజొకటి పరమార్థ తత్వమును తెలుపునది. 

(1) బ్రహ్మభిన్నమగు సకలమును వ్యావహారిక పదార్థములనబడును. 

(ఇ) పరమార్థ తత్వము బ్రహ్మమనబడును. 


45 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


118.బ్రహ్మమును దెలిపెడి వాక్యము46న్ను ద్వివిధము. 

1.తత్పదార్థస్వరూపమును గాని, త్వంపదార్థ స్వరూపమును గాని తెలుపునది అవాంత 
రవాక్యము.(్రు"సత్యం జ్ఞాన మనన్తంబ్రహ్మ'తై.2-1-1) ఇది తత్పదార్థమును తెలుపెడు అవాం 
తర వాక్యము. (2) "య ఏష హృద్యంతర్జ్యోతిః పురుషః"(బృ 4.3.7 ఇది త్వంపదార్థ స్వరూము 


ను గోచరింపజేయు అవాంతరవాక్యము. 


డి, తత్పదార్థ త్వంపదార్థముల అభేదమును తెలుపునవి " తత్త్వమసి(భాం 6-8-7; 


అహంబ్రహ్మాస్మి' (బృ 1-4-10) ఇత్యాదులు. ఇవి మహావాక్యములు. 


మహావాక్యముయొక్క 
వేదము ఉపనిషత్‌ 
ప్రవృత్తి ఉద్దేశ్యము 


బుగ్వేదము ఐతరేయోపనిషత్‌ 3-1-1 విధిపర వాక్యము 


యజుర్వేదము బృహదారణ్యకము 1-4-10 అనుభవపర వాక్యము 


సామవేదము | ఛాందోగ్యము6-8-7; 6-9-4 | ఉపదేశపర వాక్యము 


అయమాత్మా బ్రహ్మ | అథర్వణవేదము | మాండూక్యము 2 సాక్షాత్కార వాక్యము 


XIX. శబ్దవృత్తిభేదమును; శక్తివృత్తినిరూపణమును (119--124 

119.2 అర్థమందు ఏపదముయొక్క వృత్తిగలదగుచున్నదో ఆయర్థముయొక్క జ్ఞానము ఆ 
పదమువలన కలుగుచున్నది. పదమునకు అర్థముతో గల సంబంధము వృత్తియనబడును. 

ఈవృత్తి ద్వివిధము. ఒకటి శక్తివృత్తి. మజొకటి లక్షణావృత్తి. 

120. పదార్థబోధమునకు హేతువగు సామర్ధ్యమును శక్తియందురు. 
ఏఐ అర్థమందు పదమునకు శక్తిగలదగుచున్నదో ఆ యర్థము ఆ పదమునకు శక్యమనబడును. 
ఎట్లు ఘటము; పటము అను పదములో కలశము వస్రము అను వస్తువులను తెలిపెడు 
సామర్థ్యము గలదు. ఇది శక్తియనబడును. కావున, ఘటము, పటము అను ఈ రెండు 
పదములకు కలశము; వస్రము అనునవి శక్యార్ధములగును. దీనికే వాచ్యార్థమనియు, 
శక్యార్థమనియు, అభిధేయార్థమనియు, ముఖ్యార్థమనియు నామాంతరము కలదు. 

121. ఈశక్తి (ఏ యోగము (డి) రూఢి (9 యోగరూఢియని త్రివిధములు. 


46 తత్త్వంపదార్థాన్యతర స్వరూపబోధకవాక్యం అవాన్తరవాక్యమ్‌। జీవబ్రహ్మ ఐక్య బోధకవాక్యం 
త్త స్‌ స్త 
మహావాక్యమ్‌। 


46 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


(1అవయవశక్తిని యోగమందురు.ఎట్లు పాచకః అను పదమునందు "పచ అను 
అవయ వమునకు వండుట అనునది అర్థము."కః'అను అవయవమునకు కర్త అని 
అర్ధమగును ఇట్లు పాచక పదావయవములందుగల అర్థమును తెలుపుటకు హేతువైన 
సామర్థ్యమేదియో అది "పాచక'పదమందు అవయవ శక్తియగును. అవయవశక్తివలన 
ఏశబ్దము తనయొక్క అర్థ మును తెలుపుచున్నదో అది యౌగిక శబ్దమనబడును. ఇటువంటి 
శబ్దములే పాచకాదులు. 

122.(ఇపరిభాషాశక్తిని'రూఢి'యందురు శాస్తాసాధారణ సంకేతము పరిభాషయనబడు 
ను. ఎట్లు ఛందశ్యాస్రమందు బాణము, రసము, ముని, యనుపదములకు ఐదు, ఆటు, ఏడు 
అను సంఖ్యల అర్థమగుచున్నది. ఇది శాస్రముయొక్క అసాధారణ సంకేతముగా నుండుట 
వలన పరిభాషయగును. కావున, పరిభాషవలన శాబ్ద్బబోధమునకు హేతువగు సామర్థ్య 
మెద్దియో అది రూఢిశక్తియనబడును. రూఢిశక్తి వలన ఏపదము తన అర్థమును తెలుపు 
చున్నదో దానికి రౌఢికశబ్దమనిపేరు. ఇవి ఘటము, నీలము, కాంచనము ఇత్యాదులు. 

123.(3 అవయవము, పరిభాష అను ఈరెంటియొక్క అర్ధబోధమునకు హేతువగు 
సామర్థ్యమును యోగరూఢ ఉభయశక్తి యందురు. పంకజము అను పదముయొక్క అవయ 
వమగు పంకము అనుటకు అడుసు(బురద) అని యర్థము. 'జ' అనుటకు పుట్టినదియని 
అర్థము. 

(ఇట్లు అడుసునందు పుట్టిన కమలము పంకజమను పదమునకర్థమగును. పంకజ 
మను పదమందు అవయవశక్తియున్నది. (డిజలజంతువును పంకజమందుత్పత్తి యగుచున్న 
ది. దానిని పంకజమనుటలేదు. అయితే తామరపుష్పమునే పంకజమందురు. కావున, పంక 
జమను పదమునందు పరిభాషా శక్తియునున్నది. ఇట్లు"పంకజ"పదమునందు రెండుసామర్థ్య 
ములుండుట వలన దానిని యోగరూఢ ఉభయరూపశక్తి వత్తందురు. 

124.సర్వమతముల యందును శక్తి, లక్షణయను ద్వివిధవృత్తులు గలవు. బ్రహ్మప్రమా 


కరణమగు మహావాక్యార్థ నిరూపణమందును ఈరెంటియొక్క ఉపయోగమే కలదు. 


XX. శబ్దవృత్తి భేదముతో లక్షణావృత్తి నిరూపణము (125--139) 


47 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


125.యద్యపి, 'యశ్యననా న మశుతోశన 1-9 ఏ బ్రహ్మమును మనస్సుచేత లోకము 
తెలిసికొనుటలేదో--ఇత్యాది శ్రుతులయందు మానసికజ్ఞానమునకు బ్రహ్మము విషయమగుట 
నిషేధింపబడియున్నది. 'యతోవాబో నివర్రంతో అప్రాష్య మనసా నహ'తై 2-4,5 & శాండి 
ల్యో 2-3); 'యద్వాచా౭ శఖ్యుదితం (కేన 1-4)"వాక్యులు మనస్సుతోసహా పొందలేక దేనినుండి 
నివర్తి యగుచున్నవో" ఇత్యాది శ్రుతులు బ్రహ్మము శబ్దమునకు విషయమగుటను నిషేధించు 
చున్నవి. కావున, మహావాక్యములకు బ్రహ్మ ప్రమాకరణమనుట విరుద్దమగును. 


126.తథాపి, శబ్దము బ్రహ్మజ్ఞానమునకు కారణము కాదనుటయందు శ్రుతులకు తాత్ప 


ర్యమున్న యెడల “తం త్పొవనివదం వుడుషం టృబ్బాయి (బృ ౩-9-209ఆ ఉపనిషత్తతిపాద్య 
పురుషుణ్ణి నేను అడుగుచున్నాను; 'జేడ్రైశ్స నర్చెరహయేవ టోద్యః'(గీత 15-15అను శ్రుతి స్మతు 


లవలన బ్రహ్మమునకు "జెపనిషదత్వము"=ఉపనిషత్తులవలన తెలియబడుట అసంగతమగు 
ను. కావున, బ్రహ్మజ్ఞానము శబ్ధముయొక్క శక్తి వృత్తివలన కలుగుటలేదు. లక్షణావృత్తివలన 
బ్రహ్మగోచరజ్ఞానము కలుగుచున్నది. కావున, శక్తివృత్తివలన శబ్దము బ్రహ్మజ్ఞానమునకు కర 
ణమగుటలో నిషేధమున్ను, లక్షణావృత్తివలన శబ్దము బ్రహ్మజ్ఞానమునకు కరణ మగుటలో 
సమంజసమున్ను కలదు. ఇట్లు లక్షణావృత్తి జన్యజ్ఞాన విషయత్వముగా నుండుటవలన బ్రహ్మ 
మునకు జెపనిషదత్వము సంభవించుచున్నది. 
లక్షణావృత్తిజన్య జ్ఞానమందును చిదాభాసరూప ఫలవిషయము బ్రహ్మము గాదు. అయి 

నను ఆవరణ భంగ47రూపవృత్తిమాత్ర విషయత్వము బ్రహ్మమునందు కలదు. ఎట్లు శబ్దజన్య 
జ్ఞానమునకు విషయమగుటయందు సంపూర్ణముగా నిషేదింపబడుటలేదో అట్లే, మానస 
జ్ఞానమునకు విషయమగుటయందును సంపూర్ణముగా నిషేధింపబడుటలేదు. శమదమాది 


సంస్కార*8రహిత విక్షిప్తచిత్తమునకు బ్రహ్మజ్ఞానమునందు హేతుత్వము లేదు. మానసజ్ఞాన 


47.చిదుపరాగార్థా ఆవరణభంగార్థా చ వృత్తిః | (సిద్ధాన్తబిందా ప్రతికర్మవ్యవస్థాయామ్‌) 
శ్లో॥|స్వప్రకాశోఒ౬పి సాక్ష్యేవ ధీవృత్యా వ్యాష్యతేఒన్యవత్‌! ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృదిర్షివారితమ్‌।। 
శ్లో॥|బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తివ్యాప్తిరపేక్షితా! స్వయంస్ఫురణరూపత్వాన్నాభాస ఉపయుజ్యతే।। 
(వే.పం.7-90892) 
48.అసంస్కృతబుద్దేరవిజ్లేయత్వాన్న ప్రకాశత ఇత్యుక్తమ్‌। దృశ్యతే తు సంసృృతయా అగ్రయా ఏకాగ్రతయా 


బుద్ధ్యా! "దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా"(కఠ.1-3-12) భాష్యమ్‌; "మన సైవానుద్రష్టవ్యమ్‌" (బృ.4-4-19). 


48 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


మునందు ఏ చిదాభాసాంశముకలదో దానికి విషయమగుటలేదు. కావున, భాష్యకారుల 
క్రమరీత్యా బ్రహ్మప్రమకు పై చెప్పబడిన మనస్సు సహకారియు, శబ్దము కరణమును అగును. 
ఇట్లు మహావాక్యములు బ్రహ్మప్రమకు కరణమగునని చెప్పుటలో ఏ విరోధమునులేదు. 
127.ఇట్లు రెండు వృత్తులలో శక్తివృత్తి నిరూపింపబడినది. శక్యసంబంధమును లక్షణ 
యందురు. 
128.యద్యపి, పూర్వోక్త శక్తివృత్తిజన్యజ్ఞానమునకు అవిషయత్వము బ్రహ్మమందుండుట 
వలన శక్తివృత్తి నిరూపణము నిష్ఫలము. 
129. అట్లెనను, 
(1) శక్తిజ్ఞానం వినా శక్యమగు వాచ్యార్థ(శకృజ్ఞానమగుట లేదు. 
(డి) శక్యజ్ఞానం వినా శక్యసంబంధరూప లక్షణాజ్ఞానము కలుగుట లేదు. 
(3) లక్షణాజ్ఞానం వినా లక్ష్యపదార్థజ్ఞాన మసంగతము. 
(4) పదార్థజ్ఞానం వినా వాక్యార్థజ్ఞానము కలుగుటలేదు. కావున, 
(1) శక్తిజ్ఞానమునకు శక్యజ్ఞానమందును, 
(డి) శక్యజ్ఞానమునకు లక్షణాజ్ఞానమందును, 
(3) లక్షణాజ్ఞానమునకు లక్ష్యరూపపదార్థజ్ఞానమందును, 
(ఖపదార్థజ్ఞానమునకు పదార్థసముదాయ సంబంధజ్ఞానరూప (అభిహితాన్వయవాదము) 
అధవా సంబంధసహిత పదార్థసముదాయ జ్ఞానరూప (అన్వితాభిధానవాదము) వాక్యార్థ జ్ఞా 


నమందును ఉపయోగముండుటవలన శక్తివృత్తి నిరూపణము నిష్ఫలముగాదు. అయితే పరం 


పరగా వాక్యార్థ జ్ఞానమునందుపయోగించుట వలన సఫలమే యగుచున్నది. 


ఇక్కడ కించిద్విశేషము గలదు: 
*అభిహితాన్వయవాదము, అన్వితాభిధానవాదము 
శబ్దమును వినినంతనే ఏదో ఒక పదార్థజ్ఞానము కలుగకుండా అనేక పదార్థాల పరస్పర 
సంబంధజ్ఞానము కలుగును. కాని, ఆ పదార్థాల పరస్పరసంబంధజ్ఞానము ఎట్లు కలుగును? 


ఈవిషయంలో కొంచెము చింతన చేద్దాము. పదముయొక్క శక్తిచేతనే పదార్థాల పరస్పర 


49 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


సంబంధజ్ఞానము కలుగుతుందా? అథవా వాక్యము యొక్క అవయవభూత పదములయొక్క 
పరస్పర ఆకాంక్షచేత ఉక్త సంబంధజ్ఞానము కలుగుతుందా? అనగా, వాక్యముయొక్క సామ 
ర్థ్యంచేత(వాక్యరచనా ప్రభావముచేత) ఉక్త సంబంధజ్ఞానము కలుగుతుందా? 

ఉపర్యుక్త ప్రశ్నలకు మీమాంసకులు రెండువిధములుగా ఉత్తరమిచ్చియున్నారు. 1. 
అభిహితాన్వయ వాదము, 2. అన్వితాభిధానవాదము. 

అభిహితాన్వయవాదము:-శ్రీకుమారిలభట్టు మరియు నైయాయికులుగూడ ఈవా 

దమును సమర్ధిస్తున్నారు. ఇక్కడ ఈప్రశ్న తలెత్తును. ఏమనగా, వాక్యార్థమనగా యేమి? 
దీనికి సర్వవాదిసమ్మత సమాధానమిదియగును. పదార్థసంసర్గబోధమునకు వాక్యార్థమం 
దురు. ఈవాక్యార్థ నిష్పత్తి ప్రకారమును అభిహితాన్వయ వాదియగు శ్రీ కుమారిల భట్టు 
చెప్తున్నారు. ఏదేని వాక్యములోని అనేక పదములు వాటి వాటి అభిధాశక్తి ద్వారా వాటి వాటి 
అర్థములను తెలుపును. కాని, ఆ అర్థముల సంబంధమును తెలియజేయవు. పదములచే అభి 
హిత(తెలియబడిన) అర్ధముల పరస్పర సంబంధజ్ఞానమో ఆ పదముల పార్వాపర్యరూప వాక్య 
సామర్థ్యము(బలముచేకలుగును. 

అభిప్రాయము:-పదములయొక్క  (శబ్ద్బ్దములయొక్క వాటి వాటి అర్థములకంటె 
భిన్నమగు ఒక నూతనగ్రొత్తు అర్థము వాక్యార్థరూపంలో ప్రకటమగు ను. ఆ 
క్రమమిదియగును:-మొదట పదములు వాటి వాటి అభిధాశక్తి(వృత్తిచే వాటి వాటి 
అర్ధములను అభిహితమొనర్చును(తెలుపును). తదనంతరము ఆ అభిహితార్థములయొక్క 
అథవా అర్థప్రతిపాదక పదములయొక్క ఆకాంక్ష, యోగ్యత, సన్నిధిని పురస్కరించుకుని అవి 


పరస్పరం అన్వితమగును(సంబంధపడును). ఈ ప్రకారముగా పదములచే అభిహిత అర్థము 


లయొక్క పరస్పర అన్వయమగును. ఇదియే "అభిహితాన్వయ" శబ్బార్ధ్థము. "అభిహితానాం 


అన్వయః=అభిహితాన్వయః". ఈ అభిహితాన్వయ సంబంధి సిద్ధాంతమును యెవరు స్వీకరిం 
తురో, వారు "అభిహితాన్వయవాది" అనబడుదురు. వీరి మతమున పదముయొక్క అర్థము 
వాచ్యార్థమగును. పదార్థసంసర్గము వాక్యార్థమగును. ఇట్లు వాక్యార్థము మరియు 
వాచ్యార్థము భిన్నములు. 


50 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


అన్వితాభిధానవాదము:-వాక్యార్థ విషయంలో రెండవ ప్రకారము అన్వితాభిధాన 
వాదము. దీనిని ప్రాభాకర మీమాంసకులు చెప్పుదురు. వీరి మతమును 'గురుమతము' అని, 
'ప్రాభాకర' మతమని అంటారు. ప్రాభాకర మీమాంసకులు వాక్యార్థ ప్రక్రియను ఇట్లు చెప్పు 
దురు:-వాక్యఘటక (వాక్యంలోని) అనేక పదములు వాటి వాటి శుద్ధ అర్థములను (కేవల 
అర్థములనుమాత్రమే బోధించక, పరస్పర అన్విత (పరస్పర సంబద్ధమైన) అర్థములనే 
అభిధాశక్తిద్వారా అభిహితమొనర్చును(తెలుపును). *వ్యవహారాదుల ద్వారా అన్వితమైన అర్థ 
ములయందే శక్తిగ్రహముండును. అనగా, పదములు అభిధాశక్తిద్వారా "పరస్పరము అన్విత 
(సంబద్ధ) అర్థములనే" అభిధానమొనర్చును.దీనినే "అన్వితాభిధానము=పరస్పరమన్వితానాం 
అభిధానం అన్వితాభిధానమ్‌"-అంటారు. దీనిని స్వీకరించు ప్రాభాకరులు, వారి అనుయా 
యులు'అన్వితాభిధానవాది'అనబడుదురు. వీరి కథనానుసారము పదములయొక్క అర్థమే 
వాక్యార్థము. (అభిధాశక్తిద్వారా ప్రతిపాదించబడినందున) అదియే వాచ్యార్థము. ఇట్లు వీరి 
మతమున వాక్యార్థము మరియు వాచ్యార్థము ఒకటే, వేరు కావు. 
*వ్యవహారాదులు:-శక్తిగ్రహము(శాబ్దబోధ) ఈక్రింది ఎనిమిది కారణములచే కలుగును. 
శో//శక్షగ్రహం వ్యాకరణవమాన కోరాభ్రవాక్యాద్ద్యవహోరతోల్డ / 
వాక్కన్యశేపొద్వివుతోర్పుదన్తి సాన్నిధ్యతః నిధ్రవదన్య వృద్దాః// 
(న్యాయసిద్దాన్రముక్తావళి--శబ్దఖండము) 


1.వ్యాకరణము, 2. ఉపమానము, ౩. కోశము, 4. ఆప్తవాక్యము, 5. వృద్ధవ్యవహార 


ము లేక లౌకికవ్యవహారము, 6. వాక్యశేషము, 7. వివృతి=వ్యాఖ్యానము, 8.సిద్ధపదసన్నిధి. 


(విస్తరస్తు తతైవ) 
130. ఈవిధముగా నిరూపింపబడిన లక్షణా యేదిగలదో అది 1. కేవలలక్షణా; 2. 
లక్షితలక్షణా అను భేదముచే ద్విప్రకారము. 
(1) శక్యసాక్షాత్‌ సంబంధమును కేవల లక్షణాయందురు. 
(డి శక్యపరంపరా సంబంధమును లక్షిత లక్షణాయందురు. 
శక్యసంబంధత్వము రెంటిలోను గలదు. వానిలో కొన్నిచోట్లలో లక్షితలక్షణా గౌణమని 


యు చెప్పబడును. 


51 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


131.లక్షితలక్షణాకు 'ద్విరేఫోరౌతి'(ద్విరేఫము శబ్దించుచున్నది) మొదలగునవి ఉదాహర 
ణములగును. రెండురేఫములు (రకారములు) శబ్దించుచున్నవియను అర్ధము పదములయొ 
క్క శక్తివలన కలుగుచున్నది. ద్విరేఫమను పదమునకు శక్యము రెండు రేఫములు(రకారము 
లు ఉన్నవి; వాటికి 

(1)అవయవితా సంబంధము భ్రమరమను పదమునందున్నది. 

(2ిఆ పదముయొక్క శక్తిరూపసంబంధము తన వాచ్యమగు మధుప (తేనెటీగ) మందు 
న్నది. 

కావున, శక్యసంబంధియగు భ్రమరపదమేదియో దానియొక్క సంబంధముండుటవలన 
శక్యముయొక్క పరంపరా సంబంధమున్నది. ఇదియే లక్షితలక్షణ యగును. 

132.ఆ కేవలలక్షణ, లక్షితలక్షణయను ఈరెండును, జహల్లక్షణా, అజహల్లక్షణా, భాగ 
త్యాగలక్షణా యను భేదములచే త్రివిధములు. వీటియందొక్కొక్కటియు,(1) ప్రయోజనవతి 
లక్షణా. (2) నిరూఢలక్షణా యని ద్వివిధములుగానున్నవి. 

(్రుఎచ్చట శక్తిగల పదమును పరిత్యజించి లాక్షణికశబ్దప్రయోగమందు ప్రయోజనము 
కలుగుచున్నదో అచ్చట అది ప్రయోజనవతి లక్షణాయనబడును. 

ఎట్లనగా; "తీరే గ్రామః" తీరమందలి గ్రామము అనిచెప్పినచో తీరమందు శీతలత్వము 
పునీతత్వము మొదలగువాటి జ్ఞానము కలుగుటలేదు; "గంగాతీరే గ్రామః" గంగయను పదస 
హిత తీరమును తెలిపించినచో, గంగయొక్క ధర్మములగు శీతలత్వము; పునీతత్వము మొ 
దలగునవి తీరమందు ద్యోతకమగును. కావున,"గంగ'యను పదమునకు తీరమందు ప్రయో 
జనవతి లక్షణా కలదు. 

(జుపదమునకు ఏయర్థమునందు శక్తివృత్తికలుగుటలేదో, శక్యమువలె ఏయర్థముయొక్క 


ప్రతీతి యే పదముచే సర్వులకు ప్రసిద్ధముగా కలుగుచున్నదో, ఆ అర్థమందు ఆపదముయొ 


క్క ప్రయోజనశూన్యలక్షణా యను నిరూఢలక్షణా చెప్పబడుచున్నది. 

ఎట్లనగా:--"నీలోఘటః" నీలఘటము ఇత్యాదివాక్య శ్రవణమాత్రముననే సర్వపురుషులకు 
గుణిజ్ఞానము మిగుల ప్రసిద్ధముగా కలుగుచున్నది. కావున, నీలము, మొదలగు పదములకు 
గుణియందు ప్రయోజన శూన్యలక్షణా ఉండుటవలన నిరూఢలక్షణా యున్నది. 


52 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


నిరూఢలక్షణా శక్తికి సమమగుచున్నది. ఏదైననొక విలక్షణమగు అనాది తాత్పర్యము 
గలదేని అచ్చోట నిరూఢలక్షణా కలుగుచున్నది. (విస్తరస్తు కావ్యప్రకాశాదా) 

ఇట్లు లక్షణా భేదములు నిరూపింపబడినవి. వాటిలో, 

133.జహల్లక్షణా అజహల్లక్షణాయను-ఈరెండును మహావాక్యములయందులేవు. అయి 


తే భాగత్యాగలక్షణా యున్నది. దానిస్వరూపము; పూర్వము చెప్పబడినది. 


₹[విశేషము:--శ్లో//(చూశాశ్రరదిరోదో తు ముఖ్యారస్కావంగ్రహా/ 


యుఖ్యార్థోనా౭ దిశాణూతో బ్రతీతిర్గక్షణోవ్యతో// (వాక్యవృత్తి 47) 


వాచ్యార్థమును గ్రహించగా జీవబ్రహ్మల ఏకత్వప్రతిపాదక శ్రుతిప్రమాణములకు విరో 
ధముజనించగా ముఖ్యార్థముతో సంబంధించిన జ్ఞానమే లక్షణాయని చెప్పబడుచున్నది. ఇది 
లక్షణాయొక్క సామాన్యలక్షణము. 
"లక్షణాబీజం తు తాత్పర్యానుపపత్తిరేవ, న త్వన్వయానుపపత్తిః"। లక్షణాకు బీజము(కార 
ణము) తాత్పర్యానుపపత్తియే యగును. కాని అన్వయానుపపత్తి కాదు. 
జహల్లక్షణా:-  'శకృ్కదుననశ్రర్థావ్వ యత్ర అర్జాశ్తరప్రతీతిథత్ర జవాల్లక్షణా'/ అత్ర "గంగా 
యాం ఘోష? బ్రతి వనతి" ఇతివాక్యథజ్ఞవూల్ణక్షణాది న నంగచ్చతే!' యథా వా 'దివం 
భంక్హ్రో 'జృత్ర స్వార్థందిహోయ శతృగ్ధహే భోజననివృత్తిర్లక్షృతో!/ (వేదాన్త పరిభాపు 
"ఎక్కడ శక్యార్థము పూర్తిగా విడువబడి అర్థాంతర(అన్యార్థ)ప్రతీతి=జ్ఞానము కలుగునో 
అక్కడ జహల్లక్షణా చెప్పబడును. “గంగలో గ్రాదుయము(గోల్గవల్ణా" అను వాక్యమువలె 
'తత్త్వమ సి' మహావాక్యములో జహల్లక్షణా సంభవించదు. "గంగలో గొల్లపల్లె". ఇచ్చట 
'గంగా' పద వాచ్యము పవిత్రమైన భాగీరథీ నదీప్రవాహము. ప్రవాహములో గ్రామమునకు 
ఆధారాధేయ భావము సంభవింపమిచే దానిని పూర్తిగా పరిత్యజించిన తత్సంబంధియగు 
తీరరూప అర్ధము తెలియబడుచున్నది. వస్తుతః విచారించగా ప్రకృతస్థలములో శక్యార్థము 
సర్వథా పరిత్యజింపబడుట లేదు. లక్ష్యములో శక్యముగూడ అంతర్భావమున్నది. ఏలననగా, 
'గంగా' పదము గంగాతీరత్వేన 'తీరము' అను అర్థమును లక్షణాచేత బోధించుచున్నది. 
అప్పుడు, 'గంగా'పదముయొక్క వాచ్యార్థము భాడీరథీ నదీప్రవాహము గూడ గంగాతీరత్వేన 
తీరరూప లక్ష్యార్థముతో కలిసి(గంగాతీరే గ్రామః అని) ప్రతీతమగుచున్నది. అట్లగుచో, జహ- 


53 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


ల్లక్షణా ఎట్లు పొసగును? అందుకే, 
ఉదాహరణాంతరము:-"విషం భుంక్ష్వ" అనగా "విషము తిను" ఈ వాక్యములో శక్యా 
ర్ధమగు విషభక్షణము పూర్తిగా విడువబడి, "శతృవుల ఇండ్లలో భోజనము చేయకూడదు" 
అను అర్థము జహల్లక్షణాచేత సంపన్నమగుచున్నది. ఎవరుగూడ తన ప్రియపరివారమును 
విషము తినుటకు ప్రేరేపించరుగదా! అందుకని, శక్యార్థమును సర్వథా పరిత్యజించి 'శతృగృ 
హమున భోజననివృత్తియను తాత్సర్యమును లక్షణాచేత గ్రహించవలసి వచ్చింది. ఇందులో 
"విషం భుంక్ష్వ" శబ్దముయొక్క శక్యార్థము ఏమాత్రముగూడ ప్రతీతియగుటలేదు. అందువల 
న, ఇది జహల్లక్షణాకు నిస్సందిగ్ధ విశుద్ధ ఉదాహరణంగా స్వీకరించబడినది. కాని, 
శో/తథా తత్తయునీత్యత్ర బైతన్చేకత్పలక్షణో 
దిదక్షతో తు వాక్కార్లో2 వరోక్షత్వాదిలక్షణ:// 
శో//దిరుద్యుతో బాగమాత్రో న తు నర్వో విరుద్యతో! 
తన్మాడ్డవాల్లక్షణాయాః వ్రవృత్తిర్దాత్ర యుద్యతో// 
(సర్వవేదాన్తసిద్ధాన్తసారసంగ్రహము 738౬739) 
ఆత్ర తు వరోక్షావరోక్షబైతన్య వఏకత్త్వలక్షణన్య వాక్యార్థన్య భాగదూత్ర 
అిరోధాద్ధాగాశ్రర మనీ వరిత్యజ్యాథ్య లక్షణాయా అయుక్రత్వాజ్డవాల్లక్షణా న నంగబ్భతే/ 
(వేదాన్తసారము) 
జీవబ్రహ్మెక్యమును ప్రతిపాదించు 'తత్త్యథునీ"మహావాక్యములో తత్పద వాచ్యార్థము 
మాయోపాధిక పరోక్షత్వాదివిశిష్టచైతన్యము-ఈశ్వరుడు. త్వంపద వాచ్యార్థము అంతఃకరణ 
ము లేదా అవిద్యోపాధిక అపరోక్షత్వాదివిశిష్టచైతన్యము-జీవుడు. ఇచ్చట ఉపాధిసహిత 


పరోక్షత్వాపరోక్షత్వభాగము(అంశమునందు మాత్రము విరోధమున్నది. చేతనాంశమునందు 


విరోధము లేదు. ఒకవేళ జహల్లక్షణాను స్వీకరించినచో సంపూర్ణ వాక్యార్థమును పరిత్యజిం 


పవలసి వచ్చును. లక్షణా నిరర్థకమగును. నారికేళ ఫలము పైటెంకు కఠినమున్నదని తలంచి 
ఆ టెంకాయను సంపూర్ణంగా పడవైచినచో ఫలమేమియు దక్కకుండా పోతుంది. 
శంక:-ఎట్లు 'గంగా' పదము స్వార్థమును పరిత్యజించి తీరమును లక్షించునో, అట్లు 


తత్పదముయొక్క సంపూర్ణ వాచ్యార్థమును విడిచిపెట్టి త్వంపదార్థమునందు లక్షణాను స్వీక 


54 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


రించినచో, లేక త్వంపదార్ధముయొక్క సంపూర్ణ వాచ్యార్థమును వదిలేసి తత్పదార్ధమునందు 
లక్షణాను స్వీకరించినచో, మహావాక్యార్థమునందు విరోధపరిహారమగును. కావున, మహా 
వాక్యమునందు జహల్లక్షణా సంభవించును. అలాంటప్పుడు, ప్రకారాంతరముచే జహదజహ 
ల్లక్షణా యొక్క ఆవశ్యకత యేమున్నది? 

సమా:-అది సరిగాదు. ఎందుకంటే, ఏ పదముయొక్క అభిధాశక్తిద్వారా వివక్షితార్థ 
బోధ కలగుటలేదో, లక్ష్యపదార్థమును తెలుపుపదము అశ్రుతముండునో, అచ్చట లక్షణా 
ప్రవృత్తమగును."గంగాయాం ఘోషః ప్రతివసతి" ఈ వాక్యములో తీరపదము వినబడుట 
లేదు. కనుక, తీరరూప అర్థప్రతీతియగుటలేదు.అందుకోసం జహల్లక్షణా అపేక్షితమున్నది. 
కాని,"తత్త్వమసి" మహావాక్యార్థమునందు తత్పదము మరియు త్వంపదము రెండును విద్య 
మానమున్నందున, అభిధాశక్తిద్వారా రెంటియొక్క అర్థబోధగూడ కలుగుచున్నందున, ఒక 
పదమునకు అన్యపదార్థమునందు లక్షణా స్వీకరించుట కుదురదు. 

అజహల్లక్షణా:- 'ఈశోణో దావతి” ఇతి వాక్కథదజటార్లిక్షణావి న నంభవతి/ ఆత్ర తు 
వరోక్షావరోక్ల బైతన్య ఎకత్పన్క వాక్కారస్క విడుద్రత్వాల్‌ తదవరిత్యాగోన తత్సంబంధినో 
యన్య కన్కచిదరస్క లక్షతత్చేఒవి తవ్విరోధవంహారానంభవాదజమాల్లిక్షణా న నంభవత్చేద/ 
(వేదాన్తసారము) 


'ఎడుఖు వడుగెత్తుణుశ్నది” ఈ వాక్యంలోవలె అజహల్లక్షణా గూడ అభిీప్పితార్థమును 


తెలుపుటకు సమర్థము కాజాలదు. ఎందుకంటే, ఎరుపువర్ణము గుణమున్నది. దానియందు 


పరుగెత్తుటయను క్రియ సంభవించదు. ద్రవ్యమే క్రియకు ఆశ్రయము కాగలదు. గుణ క్రియాశ్ర 
యత్వం ద్రథ్యత్వడ్‌'. అందువలన అద్రవ్యమగు శోణగుణమునందు ఏప్రకారముచే గూడ 
పరుగెత్తుట అసంభవము. శోణపదముయొక్క ముఖ్యార్థము బాధింపబడుచున్నది. ఒకవేళ 
లక్షణాద్వారా శోణపదవాచ్యమగు ఎరుపు గుణమును విడువకుండా, దానికి ఆశ్రయమగు 
అశ్వాదులను గ్రహించినచో ముఖ్యార్థమునకు విరోధము ఘటిల్లదు. కావున, శోణపద 
వాచ్యార్థమును పరిత్యజింపనందున ఇచ్చట అజహల్లక్షణా సంగతమగుచున్నది. కాని, 
'తత్త్యథడుని" మహావాక్యంలో అజహల్లక్షణా సంభవించదు. ఎందుకనగా, ఎంతవరకు 
పరోక్షత్వాపరోక్షత్వరూప విరుద్ధాంశములు పరిత్యజింపబడవో, అంతవరకు మహావాక్యము 


55 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


యొక్క వాచ్యార్థరూప పరోక్షత్వాపరోక్షత్వాదివిశిష్టచైతన్యములకు వివక్షిత ఐక్యము సిద్ధిం 
పదు. విరుద్ధాంశములను పరిత్యజింపకుండా, దానికి సంబంధించిన ఏదో ఒక అన్యార్థము 
ను అజహల్లక్షణా ద్వారా కల్పించిననూ విరోధపరిహారమసంభవ మగును. అలాంటప్పుడు 
అజహల్లక్షణాను ఆశ్రయించుట వ్యర్థమగును. 
శ్లో//తత్పదం తృ్తంవదం థా౭ది శ్వకీయార్థదిరోధినయ్‌/ 
అంశం నయ్యక్త రిత్యజ్య స్వాదిరుద్దాంశనంయుతదు// 
శ్లో//తదందా త్వయుధంటా నవమ్యగ్రక్షయతు నృయమ్‌/ 
భాగలక్షణయా సాధ్యం కియగ్సీతి న శంక్కతాడు// 
(సర్వవేదాన్తసిద్ధాన్రసారసంగ్రహము 148 & 149) 
శంక:-తత్పదము తన వాచ్యార్థమునకు విరుద్ధాంశమును (అనగా త్వంపద వాచ్యా 
ర్థమునకు విరుద్ధ్దాంశమును) పరిత్యాగముచేసి, అవశిష్ట అవిరుద్ధ చైతన్యాంశ సహితముగా 
త్వంపద వాచ్యార్థమును అజహల్లక్షణా ద్వారా లక్షించును. అథవా త్వంపదము తన వాచ్యా 
ర్ధమునకు విరుద్ధాంశమును (అనగా తత్పద వాచ్యార్థమునకు విరుద్ధాంశమును) పరి 
త్యాగముచేసి, అవశిష్ట అవిరుద్ధ చైతన్యాంశ సహితముగా తత్పద వాచ్యార్థమును అజ 
హల్లక్షణా ద్వారా లక్షించును. అట్లగుచో ప్రకారాంతరముచే భాగలక్షణాను ఎందుకు స్వీక 
రించాలి? 
సమా:-ఉపరోక్త కథనము సమీచీనము కాదు. ఎందుకనగా, శబ్దముయొక్క స్వభావ 
మిది యగును-'శబ్దబుద్దికర్మణాం విరమ్య వ్యాపారాభావః' శబ్దము, జ్ఞానము, కర్మ-ఇవి 
ఒకసారి తనయొక్క ఒక వ్యాపారమునుండి విరమించినమీదట మళ్లీ అదే వ్యాపారముచేత 
అర్జాన్తర ఉపస్థాపకము కాజాలదు. ఉదా:-"గంగాయాం ఘోషః" ఈ వాక్యంలో గంగాశబ్ద 
ము తన అభిధా వ్యాపారముచే(వృత్తిచే ఒకసారి ప్రవాహ విశేషమును బోధించి విరమిం 


చిన పిమ్మట, మళ్లీ అదే అభిధా వ్యాపారముచే తీరాది అన్యార్థబోధకము కాజాలదు. అట్లే 


ఏదేని శబ్దము తన అభిధా లేక లక్షణావృత్తిచే తన అర్థాన్ని బోధించి విరమించిన పిమ్మట 


అదే వ్యాపారముచేత అన్యార్థ బోధకము కాజాలదు. ఇట్టి స్థితిలో తత్పదముగాని త్వంపద 
ముగాని లక్షణాద్వారా ఎప్పుడైతే చైతన్యాంశమును లక్షితము జేయునో, మళ్లీ ఆ పదము 


56 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


అన్యపదార్థముయొక్క వాచ్యార్థమును లక్షితమొనర్చ్పుట అసంభవము. 'నకృచ్చతస్య్క దకస్యు 
వదశ్య యగవదుభయలక్షకత్పానంభవాత్‌" ఒకసారి వినబడిన పదము ఒక్కసారిగా రెండ 
ర్థములను లక్షితము గావింపదు. 
అభిప్రాయము:- 'తత్త్యయుని'మహావాక్యములో అజహల్లక్షణాయొక్క అసంగతియందు 
రెండు హేతువులు గలవు. 1౨ ఒకే పదము తన వాచ్యార్థముయొక్క ఏకాంశమును (అవిరుద్ధ 
చైతన్యాంశమునుగూడ లక్షించును. మరియు రెండవ పదముయొక్క వాచ్యార్థమును గూడ 
లక్షితమొనర్పును-ఇది అసంభవము. 2) తత్పదముగాని త్వంపదముగాని ఉభయసామాన్య 
చైతన్యాంశమును లక్షణాచేత తెలియజేయవచ్చును. కాని, రెండవ పదముయొక్క వాచ్యార్థ 
మును లక్షితమొనర్పుటయందు యేవిధమైన అపేక్షలేదు. ద్వితీయపదము శ్రుతము(విద్యమా 
నమున్నందున, దాని వాచ్యార్థము అభిధాశక్తిద్వారానే తెలియబడుచున్నది. కావున, పునః 
లక్షణాద్వారా దాని ప్రతీతికొజికు ఎటువంటి అపేక్షయును లేదు. 
ఇక,పరిశేషన్యాయముచే మహావాక్యముయొక్క తాత్పర్యము(వివక్షితార్థము)అగు అఖం 
డార్థబోధ యందు భాగత్యాగలక్షణాయే ఉపయుక్తమున్నది. 
శ్లో//భాగం విరుధ్ధం నంత్యజ్యాదిరుద్దో లక్ష్యతే యదా/ 
సా భాగలక్షణోక్యాటుర్గక్షణజ్లా విచక్షణః] (స.వే.సి.సా.సం. 754) 
ఎక్కడ విరోధిభాగము వదిలివేయబడి అవిరోధిభాగము గ్రహించుట గలదో, అక్కడ 
భాగత్యాగలక్షణా ప్రవర్తించునని లక్షణాను యెజిగిన పండితులు చెప్పుచున్నారు. 


తస్మాద్యథా 'సోక2 యందేనదత్తః 'ఇతివాక్యం తదర్గోవా డతత్యాలైతత్యాలదిశిట్టదేనదత్త 


లక్షణగ్య వాక్యారస్యాంలోే దిరోధాద్విరుధై తత్యాలైతత్యాలదిశిష్ణాంశం వరిత్యజ్య అదిరుధ్ధం 


దోవదత్తాంశనూత్రం లక్షయతి. (వేదాన్తసారము) 
ఎట్లు, “ఇతడు ఆ దోనదత్తుడో” అను వాక్యము లేక వాక్యార్థము విరుద్ధమగు తత్కాలైత 
త్కాలవిశిష్టాంతమును పరిత్యజించి అవిరుద్ధమగు దేవదత్తాంశము(దేహ)మాత్రమును లక్షిం 
చునో, అట్లే- 
శ్లో/తథా తత్త్యయునీత్యత్ర వాక్యం వాక్కార దివ వా/ 
వరోక్షత్వావరోక్షత్యా దిదిశిప్దచితోర్ల్య యోః// 


57 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


శ్లో//ఏకత్పడూవ వాక్యాల విరుద్దాంతమువనితమ్‌/ 
వరోక్షత్వావరోక్షత్తు నర్వజ్ఞత్వాదిలక్షణదు// 

శ్లో//బుద్దాదిన్తూలవర్వశ్రమాదిదృకమశాత్య్కకమ్‌/ 
వరిత్యజ్యాదిరుద్దాంశం శుద్రబైతన్కలక్షణదు// 

శ్లో//వన్తుకవలనన్యాత్రం నిర్వికల్పం నిరజ్దునము/ 
లక్షయత్యనయా నమ్యగ్‌ భాగలక్షణయా తతః// 


(సర్వవేదాన్తసిద్ధాన్రసారసంగ్రహము 757-760) 


'తత్పృమని'యను మహావాక్యమునందుగూడ భాగత్యాగలక్షణాచేత విరుద్ధాంతములగు 


పరోక్షత్వ అపరోక్షత్వ, సర్వజ్ఞత్వ అల్పజ్ఞత్వాద్యనాత్మ ధర్మములను పూర్తిగా పరిత్యజించి, 
అవిరుద్ధమగు చైతన్యమాత్రమును గ్రహించినచో,మాయాకల్పిత సకలప్రపంచధర్మవర్ణిత సచ్చి 
దానందాత్మకమగు కేవల నిర్గుణపరబ్రహ్మము అవశిష్టమై యుండును. సంసారదశయందు 
జీవునకు అంతకరణోపాధి సంబంధమును, ఈశ్వరునికి మాయోపాధిసంబంధమును ఉండు 
టవలన జీవేశ్వరులకు విరోధము భాసించుచున్నది.ఇక తత్త్వమసీత్యాది మ హావాక్యవి 
చారముచే కలుగు బ్రహ్మాత్మల ఏకత్వవిజ్ఞానముచే అంతఃకరణము,మాయయను ఉపాధిద్వ 
యము విలయముకాగా తత్సంబంధ నిమిత్తకమగు మిథ్యాజీవేశ్వరభేదమును నశించును. 


ఆ భాగత్యాగలక్షణా మహావాక్యములలో లక్షితలక్షణా కాదు. అయితే కేవల లక్షణాయే 
యగును. ఎందుకనగా, లక్ష్యచేతనముతో వాచ్యమునకు సాక్షాత్తుగా సంబంధమున్నది; 
పరంపరగాలేదు. 

ఎచ్చట భాగత్యాగలక్షణా కలదో యచ్చట వాచ్యముయొక్క ఏకదేశము లక్ష్యమగుచు 
న్నది. ఆ వాచ్యముయొక్క ఏకదేశముతో లక్ష్యమునకు సాక్ష్యాత్సంబంధముండుటవలన అది 
కేవలలక్షణాయే యగుచున్నది. 

మహావాక్యములవలన జిజ్ఞాసువునకు అఖండబ్రహ్మజ్ఞానము కలుగునని యీశ్వరుని 
అనాది తాత్సర్యమున్నది. అందువలన నిరూఢలక్షణాయగును. ప్రయోజనవతిలక్షణా కాదు. 


134. ఇచ్చట ఈరీతిగా శంకగలుగుచున్నది. 


58 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


(1వాచ్యార్థమునకు లక్ష్యచేతనముతో సంబంధము నంగీకరించినచో లక్ష్యార్థమునందు 
అసంగత్వమునకు హానికలుగును. 

(సంబంధమును అంగీకరింపనిచో లక్షణా పొసగదు. ఏలననగా శక్యసంబంధమే, లే 
క, బోధ్యసంబంధమే లక్షణాయగునని చెప్పబడియున్నది. కావున సంబంధము అసంగ(చైత- 
నృ్చృమునందు సంభవింపదు. 

135.పూర్వోక్తశంకకు ఇది సమాధానము:-వాచ్యార్థములో (1 చేతనము (2) జడము 
అని రెండు భాగములు గలవు. వానిలో 

(పచేతనభాగమునకు లక్ష్యార్థమందు తాదాత్మ్యసంబంధము కలదు. సర్వపదార్థముల 
కును స్వరూపమందు తాదాత్మసంబంధము కలుగుచున్నది. 

వాచ్యభాగమగు చేతనస్వరూపమే లక్ష్యచేతనమగుచున్నది. కావున, వాచ్యమందుగల 
చేతన భాగమునకు లక్ష్యచేతనమందు తాదాత్మ్యసంబంధమున్నది. 

(జువాచ్యమందుగల జడభాగమునకు లక్ష్యచేతనముతో అధిష్టానత్వ సంబంధమున్నది. 
కల్పితసంబంధమువలన అధిష్టానముయొక్క స్వభావము చెడుటలేదు. ఎట్లనగా కల్పితమగు 
మరుమరీచికవలన తదధిష్టానమగు భూమి తడియుటలేదు. అట్లే అచ్చటను తెలుయునది. 

శ్లో//ఆరోవితం శాశ్రయదూవకం భవేత్‌ కదాని మూఢడ్రెర్మతదోవదూదతైః/ 
శార్చకరోత్యూవరభూమిభాగం మరీబికావారిమవావ్రవావాః// (వి.చూ.499) 

'తత్ర ఏవంనతి యత్ర యదధ్యాథః తత్కతోన గుణోన దోపేణ వా అణునూత్రణాది న శ 
శంబధ్యతో” (అధ్యాస భాష్యమ్‌). 

136. మలటొక శంక, 

(1)"'తత్సద"'మునకు అఖండచేతనమునందు లక్షణను అంగీకరించి"త్వం" పదమునకు 
న్ను ఆ యఖండచేతనమునందే లక్షణను అంగీకరించినచో పునరుక్తిదోషము ప్రాప్తించును. 
కావున,"ఘటము ఘటము" అను వాక్యమువలె అప్రమాణవాక్యమే యగును. 


(ఇంండుపదములకును లక్ష్యార్థములు భిన్నములని అంగీకరించినచో అభేదప్రతిపాదిక 


త్వముకలుగదు. 
137. పైశంకకిది సమాధానము :--- 


59 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


(1మాయావిశిష్టుడు తత్పదమునకును, అన్త్యకరణవిశిష్టుడు త్వంపదమునకును శక్యుల 
గుదురు. మాయాన్తఃకరణ ఉపహితులు లక్ష్యులగుదురు. బ్రహ్మచేతనము రెండుపదములకును 


లక్ష్యమగునేని పునరుక్తి దోషము ప్రాప్తమగును. ఆ బ్రహ్మచేతనము లక్ష్యముకాదు. అయితే 


మాయోపహితుడును అన్తకరణోపహితుడునే(ఇద్దరునులక్ష్యులగుదురు. వారు ఉపాధుల భేద 
ముచే భిన్నులగుదురు. కావున పునరుక్తి*దోషము లేదు. 

(బఉపహితములు రెండును పరమార్థముగా అభిన్నమే. కావున,అభేద ప్రతిపాదకత్వము 
వాక్యమునకు సంభవించుచున్నది. ఈలాగు"తత్‌ త్తం” పదార్థములకు ఉద్దేశ్య విధేయభావ 
మును అంగీకరించినయెడల యేదోషమును లేదు. 

[.తత్‌ పదార్థములోని పరోక్షత్వభ్రమను5౦ నివారించుట కొజికు తత్పదార్థమునుద్దేశిం 
చి త్వంపదార్థత్వము విధేయమగును. 

[1.త్వంపదార్థములోని పరిచ్చిన్నత్వభ్రాన్తిని నివారించుట కొబికు త్వంపదార్థమునుద్దేశిం 
చి తత్పదార్థము విధేయమగును. 

138.పునరుక్తిదోషమును పరిహరించుటకొజికు కొన్ని గ్రంథకర్తలకీ తాత్పర్యము కలదు. 

పదములకు భిన్నభిన్న లక్ష్యకత్వమునంగీకరించినచో, పునరుక్తిశంక కలుగవచ్చును. 
అయితే భిన్నభిన్నమగు లక్ష్యకత్వము లేదు. అయితే మీమాంసకులక్రమరీతిగా 51(ఖలేకపో 
తన్యాయముచే) రెండుపదములునుజేరి అఖండబ్రహ్మముయొక్క లక్ష్యకములగును. ఈతీరు 
గా లక్షణప్రసంగమునందు విస్తారమగు విచారము ప్రాచీన ఆచార్యులచే వ్రాయబడియున్నది. 
ఆ విచారముయొక్క స్వరూపము సంగ్రహముగా తెలుపబడినది. 

139. ఇట్లు మొదట పదముయొక్క శక్తి, లేక లక్షణాయొక్క జ్ఞానసహిత వాక్యముయొక్క 


శ్రవణ సాక్షాత్కారము కలిగి, పూర్వమనుభవింపబడిన పదార్థములయొక్క సృతికలుగుచు 


49 శో॥|పానరుక్త్వం న దోషో౭త్ర శబ్దేనార్దేన వా భవేత్‌! అభ్యాసేన గరీయస్త్వమర్దస్య ప్రతిపాద్యతే।। 
(మానసోల్లాసము 8-4 
50 శ్లో!|ప్రత్యగ్భోధో య ఆభాతి సో౭ద్వయానందలక్షణః। అద్వయానందరూపశ్చ ప్రత్యగ్టోధైకలక్షణః॥। 
శ్లో! ఇత్చ్వమన్యోన్యతాదాత్మప్రతిపత్తిర్యదా భవేత్‌! అబ్రహ్మత్వం త్వమర్ణస్య వ్యావర్తేత తదైవ హి॥। 
శ్లో!![తదర్ద్హస్య చ పారోక్ష్యం యద్యేవం కిం తతః శ్రుణు! పూర్ణానందైకరూపేణ ప్రత్యగ్భోధో౭వతిష్టతే।। 
(వాక్యవృత్తి 39, 40, 41) & (టే.పంచదశి తృ.దీ. 76, 77, 79) 
శ్లో!!వృద్దా యువానః శిశవః కపోతాః ఖలే యథామీ యుగపత్పతన్తి! 
తథైవ సర్వే యుగపత్పదార్దాః పరస్పరేణాన్వయినో భవన్తి! 


60 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


న్నది. తదనంతరము పదార్థముల సంబంధజ్ఞానరూప (అభిహితాన్వయవాదానుసారము), 
అధవా సంబంధసహిత పదార్థముల జ్ఞానరూప (అన్వితాభిధానవాదానుసారము) వాక్యార్థ 
బోధము కలుగుచున్నది. దీనినే శాబ్బబోధమని యందురు. కావున శబ్దముయొక్కశక్తివృత్తి 
అథవా లక్షణా వృత్తులయొక్క జ్ఞానము శాబ్దబోధకు హేతువగును. 

XA1.శాబ్బ్దబోధయొక్క ఆకాంక్ష మొదలగు చతుర్విధ సహకారి నిరూపణము 
(140-151) 

140.శాబ్దబోధకు అకాంక్షజ్ఞానము, యోగ్యతాజ్ఞానము, తాత్పర్యజ్ఞానము, ఆ 
యనునవి చతుర్విధ52 సహకారులగును. 

1.ఆకాంక్ష:-అనగా ఇచ్చ, ఇచ్చ చేతనమందు కలుగునదైనను పదముయొక్క అర్ధమున 
కెంత కాలము ఇతర పదార్థములతో అన్వయజ్ఞానము కలుగకుండునో, అంతకాలము స్వ 
(పదముయొకృ్సలఅర్జాన్వయముకొబికు ఇతర పదములతో ఇచ్చా సదృశము (సమానముగా 
నే తోచును. అన్వయబోధానంతరము తోచుట లేదు. ఇదియే 'ఆకాంక్ష' యనబడును. ఎట్ల 
ననగా:- 'అయయేతి వత్రో రాజ్ఞః భుడుషో౭ వసార్యతామ్‌" ఇతడు వచ్చుచున్నాడు పుత్రుడు, 
రాజుయొక్క పురుషుడు తొలగిపోవలయును. ఇందు రాజపదార్థమునకు పుత్రపదార్థముతో 
అన్వయబోధ కలుగగానే, పురుషపదార్థమునందన్వయ బోధకు హేతువగు ఆకాంక్ష రాజప 


దార్థమునందు లేదు. కనుక రాజుయొక్క పురుషుడు తొలగిపోవలయునను బోధ కలుగదు. 


పురుషుడే తొలగిపోవలయునను బోధకలుగును. ఆకాంక్షాజ్ఞానము శాబ్దబోధకు హేతువు 
కానియెడల "రాజుయొక్క పుత్రుడు వచ్చుచున్నాడు. రాజుయొక్కపురుషుడు తొలగిపోవల 


యును" అనుబోధ కలుగవలయును. కాబట్టి ఆకాంక్షా జ్ఞానము శాబ్బబోధకు హేతువగును. 


విశేషము:-ఆకాంక్షా యొక్క నిర్ణయము వక్తయొక్క ఇచ్చపై ఆధారపడి యుండును. 'అయ 
చేతి వత్రో రాజు వుడువో౭వనొర్భతాతు " ఈ ప్రయోగములో 'రాజ' పదమునకు 'పుత్ర'పద 
ముతో మరియు 'రాజ'పదముతో ఆకాంక్ష కలిగి యున్నను ఎప్పుడు పుత్రునితో రాజపదార్థ 
ముయొక్క అన్వయమునందు తాత్పర్యముండునో, అప్పుడు రాజపదార్థమునకు పుత్రపదార్థ 
ముతో అన్వయమగును. ఎప్పుడు పురుషునితో రాజపదార్థముయొక్క అన్వయమునందు 


52 కారికావళి :-ఆసత్తిర్యోగ్యతాకాంక్షాతాత్పర్యజ్ఞానమిష్యతే! కారణం........(శబ్దఖండము 82) 


61 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


తాత్పర్యముండునో, అప్పుడు రాజపదార్థమునకు పురుషపదార్థముతో అన్వయమగును. 
కావున, రెండు స్థితులందు 'రాజ'పదమునకు 'పుత్రీపదముతో మరియు 'పురుష'పదముతో 


ఆకాంక్షా నిర్దారింపబడును. 


ఆకాంక్ష యనగా పదార్థములు పరస్పర జిజ్ఞాసా విషయములగుటకు యోగ్యమైనవియ 
నియు జెప్పవచ్చును.[యేన పదేన వినా యత్పదస్యాన్వయాననుభావకత్వం, తేన పదేన సహ 
తస్యాకాంక్షేత్యర్థః. ఏ పదము లేకుండా యే పదమునందు శాబ్బబోధకు జనకత్వముండదో, 
ఆ పదమునకు ఆపదముతో ఆకాంక్షా ఉండును] క్రియను వినగానే కరృకారకములును, కర్త 
కారకములను వినగానే క్రియయు, అన్వయబోధకై జిజ్ఞాసా విషయములగుచున్నవి గదా? 
ఉదా:-'ఆనయి తీసుకురా అను క్రియా పదమును వినగానే అన్వయబోధకై కారకముయొ 
క్క అనగా 'ఘటం, గాం' ఇత్యాదుల జిజ్ఞాస కలుగును. ఘటం లేక గాం మొదలగు కారకప 
ద శ్రవణోత్తర క్షణమున 'నయ, ఆనయ' ఇత్యాది క్రియలయొక్క జిజ్ఞాస కలుగును. 

141. 11.యోగ్యత:-ఒక పదార్థమునకు వేరొక పదార్థముతోడి సంబంధమే యోగ్యత 
యనబడును. అనగా"అర్థస్యాబాధః'అర్థమునకు బాధలేకుండుటయే యోగ్యత. ఎచ్చట యోగ్య 
తలేదో, నచ్చట శాబ్దబోధ కలుగుటలేదు. ఎట్లు, 'వహ్మాథా నీజ్యతి” అగ్నితో తడుపుచున్నాడు 
అను వాక్యమందు అగ్నియందు కరణత్వమున్నది. అగ్నియందలి కరణత్వ ధర్మమునకు, 
తడుపుటయను పదార్థమందలి నిరూపకత్వసంబంధరూప యోగ్యతలేదు. కావున శాబ్బబోధ 
కలుగదు. శాబ్బబోధమందు యోగ్యత హేతువు కానియెడల "అగ్నితో తడుపుచున్నాడు" అను 


వాక్యమువలన శాబ్దబోధ కలుగవలయును. అట్లు కలుగలేదు. కావున యోగ్యతాజ్ఞానము 


శాబ్దబోధకు హేతువగును. 

142. [.తాత్పర్య జ్ఞానము:-వక్తయొక్క ఇచ్చను తాత్పర్యమందురు. తాత్పర్యజ్ఞానము 
లేనియెడల శాబ్బబోధకలుగుటలేదు. 
ఎట్లు? (1) గంధన మానయ” ఈ వాక్యముచేత భోజన సమయమున అశ్వమునందు వక్తకు 
ఇచ్చ సంభవింపదు. కనుక అశ్వ శాబ్దబోధ కలుగుటలేదు. 

ఇట్లే, (డి) గమనసమయమున లవణమును గుతీంచిన శాబ్దబోధ కలుగనేరదు. తాత్పర్య 


జ్ఞానము శాబ్దబోధకు హేతువుగానియెడల, “సైంధనముశు తెమ్ము” అనెడు వాక్యము వలన 


62 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


భోజన సమయమందు అశ్వజ్ఞానమును, గమన సమయమందు లవణజ్ఞానమును కలుగ 


వలెను. ఇట్లు కలుగుటలేదు. కావున, శాబ్బబోధమందు తాత్పర్యజ్ఞానమును హేతువేయగుచు 


న్నది. (సైంధవము అను శబ్దమునకు నుందూదోతవు గసుజ్రైయు' మరియు నముద్రవు ఉవ్చు ' 
అను రెండు అర్థములు గలవు). 

143.ఇట్లే, వేదాంతమగు ఉపనిషత్తులకు తాత్పర్యము, అహేయ అనుపాదేయ అద్వితీయ 
బ్రహ్మబోధయందే యగును. ఉపాసనాదులయందు వాటికి తాత్సర్యములేదు. ఎందుకనగా, 

1.లౌకికవాక్యములయొక్క తాత్పర్యము 53ప్రకరణాదులవలన తెలియనగును. ఈ ప్రకర 
ణాదిక విషయము కావ్యప్రకాశము, కావ్యప్రదీపికాదులయందు విస్తారముగా నిరూపింపబడి 
యున్నవి. 

2.వైదికవాక్య తాత్పర్య జ్ఞానమునకు హేతువులు ఉపక్రమోపసంహారాదులే యగును. 
అవి54(1 ఉపక్రమోపసంహారాదుల ఏకరూపతా (2) అభ్యాసము (3 అపూర్వత, (4) ఫలము 
(5) అర్ధవాదము (60) ఉపపత్తి యని ఆరువిధములు. ఇవి ఆరును వైదికవాక్యములయొక్క 
తాత్పర్యలింగములగును. వీటిచే వైదిక వాక్యముల తాత్పర్యము తెలియబడుట వలన, వీటికి 
తాత్సర్యలింగములను సంజ్ఞ కలిగినది. ధూమముచే వహ్ని తెలియబడుటవలన, వహ్నియొ 
క్క లింగము ధూమమనునట్లు, ఉపక్రమోపసంహారాదులు లింగములని చెప్పబడుచున్నవి. 

3.ఉపనిషద్భిన్నములగు కర్మకాండవిషయిక పూర్వభాగముయొక్క తాత్పర్యము కర్మవి 
ధులయందు కలదు. ఉపక్రమోపసంహారాదులచే పూర్వకాండ శ్రుతులయొక్క తాత్సర్యము 
కర్మవిధులయందున్నదను విషయము జైమినిమహర్షి ప్రణీతమైన 'ద్వాదశాధ్యాయి" యను 
పూర్వమీమాంసాసూత్రము వలన తెల్లమగుచున్నది. 

4.ఉపనిషద్రూప జ్ఞానకాండ శ్రుతులయొక్క ఉపక్రమోపసంహారాదులు అద్వితీయ బ్రహ్మ 


మందేయగును. కావున అద్వితీయ బ్రహ్మమందు వాటికి తాత్పర్యమున్నది. 


53 శో।|సంయోగో విప్రయోగశ్చ సాహచర్యం విరోధితా। అర్థః ప్రకరణం లింగం శబ్దస్యాన్యస్య సన్నిధిః॥। 
శ్లో||సామర్థ్యమౌచితీ దేశః కాలో వ్యక్తిః స్వరాదయః। శబ్దార్థస్యానవచ్చేదే విశేషస్కతిహేతవః॥। 

(వాక్యప.2-317&319),(సాహిత్య దర్పణము 2-14,(కావ్యప్రకాశము-ద్వితీయోల్లాసము) 

54 శ్లో|| ఉపక్రమోపసంహారావభ్యాసో౭పూర్వతా ఫలమ్‌! అర్ధవాదోపపత్తీ చ లింగం తాత్పర్య నిర్ణయే!! (శ్రీ 


ఆనందగిరి విరచిత-తత్త్యాలోకము) 


63 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


144.(ఎట్లు ఛాందోగ్య షష్టాధ్యాయముయొక్క ఉపక్రమ(ఆరంభుమందు 'ఏకయేవాద్ది 
తీయయ్‌ (6-2-1) అద్వితీయ బ్రహ్మమున్నది. ఉపసంహారమందును(అంత్యమందును) 'ఐతదా 
త్మమిదం నర్వమ్‌'6-8-౧ అద్వితీయ బ్రహ్మమున్నది. 'ప్రకరణత్రతిపొద్యస్యారస్క తదాద్యత్ర 
యోదథవసాదనం-ఉవక్రయావనంహోరా” ఏయర్థము ఆరంభమందున్నదో యదియే అంత్య 
మందును ఉండినచో, ఉపక్రమోపసంహారాదులయొక్క ఏకరూపత చెప్పబడుచున్నది. 

145. (న) 'వ్రకరణట్రతిపాద్యశ్య వన్తును తౌనఃవుశ్మోన బ్రతివాదనం--అభ్యాశః” మాటిమా 
టికి చెప్పుటను నభ్యాసమందురు. ఛాందోగ్యమందు ఆరవయధ్యాయమున తొమ్మిదిమార్లు 
'తత్హయునీ'యను మహావా క్యమున్నది. కావున, అద్వితీయ బ్రహ్మమందభ్యాసమున్నది. 

146.(3) 'ప్రకరణద్రతిపాద్యస్యాద్వితీయవస్తునః త్రమాణాన్తరోణాదివయీకరణయ్‌-అభూర్డ 
తా 'అథవా'"బ్రవ్మాన్వవ్రకాశత్పేన న్వవ్యవపోరో స్వాతిరిక్రక్రమాణానదేక్షత్సమహూర్యతా ప్రత్య 
క్షాది యితర ప్రమాణములవలన తెలియబడని ధర్మము అపూర్వత యనబడును. ఉపనిష 
ద్రూప శాబ్దప్రమాణేతర ప్రత్యక్షాది ప్రమాణములకు అద్వితీయ బ్రహ్మము విషయము కాదు. 
కనుక, అద్వితీయ బ్రహ్మమందు జ్ఞేయత్వరహితతారూప అపూర్వత యున్నది. ఛాందోగ్య 
షష్టాధ్యాయముననే “ఆత్ర వావ కిల నత్ఫొయ్య న నిభాలయగీ౭త్ర దివ కిల (6-13-2). మరి 
యు బృహదారణ్యకములో గూడ తం త్పొవనివదం వుడుపం వృచ్బాయి (3-9-20). 


147.(4) ప్రకరణబ్రతిటాద్యస్యాత్యజ్ఞానన్య తదనుప్పానన్క వా తత్ర తత్ర శ్రూయయమాణం 


త్రయోజునం-భలయ్‌” అద్వితీయ బ్రహ్మజ్ఞానము వలన, సమూల శోకమోహాదుల నివృత్తియే 


ఫలమనబడుచున్నది. 'ఆచార్యవాన్‌ భురుఖిక వేద, తస తావదోన చిరం యావన్న 
బియోకో౭ ( శంవటల్తో, (ఛాం.6-14-2) 

(5) 'ప్రకరణబ్రతిపాద్యశ్య తత్ర తత్ర బ్రళతంననం--ఆఅరవాదూ 'స్తుతినో లేక నిందనో తెలిపెడు 
వాక్యములు అర్థవాదములనబడును. అద్వితీయ బ్రహ్మమును తెలుపు స్తుతులు ఉపనిషత్తుల 
యందు స్పష్టములు. "ఉత తమూదోరమట్రాక్ష్యః/। యేశాశ్రుతం శ్రుతం భీవత్యయుతం మతమది 
జ్ఞాతం దిజ్ఞాతద్‌ (ఛాం.6-1-2/3) 

148.(6) 'ట్రకరణట్రతిపాద్యస్యారసాధశో తత్ర తత్ర త్రూయమాణా యుక్తి" ఉవవత్రిః” 
ఉక్తారయునకనుకూలయుక్తిని ఉపపత్తియందురు. ఛాందోగ్యమందు సకలపదార్థములకును 


64 


శ్రీ వృత్తి రత్నావళి పంచమ రత్నము 


బ్రహ్మముతో అభేదము ప్రతిపాదించుటకొబికు కార్యములకు కారణముతో అభేదమును ప్రతి 
పాదించుననేటి దృష్టాన్రములున్నవి. ఈ దృష్టాన్రరూపవాక్యములే ఉపపత్తియను లింగము. 
'యధథా సౌయ్యేకోన మృత్సిండోన నర్వం వృన్మయం దిజ్ఞాతం స్యా ద్వాచారంభణం దికారో 
శామధేయం దృత్తికత్చేన నత్యయ్‌ (ధాం.6-1-4) 

149.ఈ విధముగా షల్లింగములవలన సకలోపనిషత్తులకును తాత్పర్యమద్వితీయ 
బ్రహ్మమందేయున్నది. ఈషల్లింగములను ఉపనిషద్భాష్యములయందు భగవాన్‌ భాష్యకారులు 
వివరముగా వ్రాసియున్నారు. వీటివలన వేదాన్తవాక్యములకు అద్వితీయ బ్రహ్మమందే తాత్ప 
ర్యనిశ్చయము కలుగుచున్నది. దశోపనిషత్తుల తాత్పర్యలింగములు సవిస్తరముగా శ్రీఆనంద 
గిరులవారిచే రచింపబడిన '“తత్పాలోకము ” అను సద్దంథమున గనందగును. 

ఏయర్థమందు వక్తయొక్క తాత్పర్యజ్ఞానము కలుగుచున్నదో ఆఅర్థజ్ఞానము శ్రోతకు శబ్ద 
మువలన కలుగుచున్నది. కావున, తాత్సర్యజ్ఞానము గూడ శాబ్దబోధకు హేతువగుచున్నది. 

150. ₹7.యోగ్యపదములయొక్క శక్తి, లేక లక్షణావృత్తియగు సంబంధమువలన వ్యవ 
ధానరహిత అనావృత పదార్థములయొక్క స్మృతికలుగుచున్నది.ఇది ఆశత్తి (సామీష్యము) 
యనబడుచున్నది. ఈ ఆసత్తి స్వరూపముగా శాబ్దబోధకు హేతువు. దానిజ్ఞానము హేతువు 
కాదు. ఉదా:- 'గిరిద్భుక్రమగ్సిమూశ్‌ దేవన దక్తోన' ఈ వాక్యము ద్వారా శాబ్దబోధ కలుగుట 
లేదు. ఎందుకంటే, గిరిపదార్థమునకు అగ్నిమత్పదార్థముతో అన్వయాభీష్టమున్నది. కాని, 


గిరిపదము మరియు అగ్నిమత్సదములు అవ్వవధానముచే ఉపస్థితమై లేవు. ఎందుకనగా, 


'భుక్తం' అను పదముయొక్క వ్యవధానముగలదు. (ర అగ్గిమూన్‌, 'దోవదకత్తోన థుక్రం" ఇట్లు 
వాక్యప్రయోగముండినయెడల అన్వయాభీష్టపదసన్నిధి ఉన్నందున శాబ్బబోధ కలిగియుండెడి 
ది. ఇట్లు, ఆకాంక్షాజ్ఞానము, యోగ్యతాజ్ఞానము, తాత్పర్యజ్ఞానము, ఆసత్తియనునవి శాబ్దబో 
ధకు హేతువులగుచున్నవి. ఈ నాలుగును శాబ్బసామాగ్రి యనదగును. 

151.6) ఇట్లు శాబ్దీప్రమయొక్క సంగ్రహ నిరూపణము. ఇచ్చట శక్తిసహిత, లేక లక్షణా 
సహిత శబ్దజ్ఞానము ప్రమాకరణమగుట వలన అది ప్రమాణమగును. 

(డిపదార్థములయొక్క స్మృతిజ్ఞానము, వాటియందుత్పన్నమై శాబ్జీప్రమను పొందుచున్న 
వి. కావున, అది వ్యాపారము. (3) శాబ్దీప్రమ ఫలము. 


ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం శబ్దప్రమాణ నిరూపణం నామ పంచమరత్నం సమాప్తమ్‌. 


65 


శ్రీ వృత్తి రత్నావళి షష్ట రత్నము 


ఎ షష్ట రత్నము _ 


అర్థాపత్తిప్రమాణ నిరూపణము (152--162) 


ప్రమాణముయొక్క స్వరూపనిశ్చయము (152-153) 


ప్రమాకరణము అర్జాపత్తి ప్రమాణమనబడును. ఎట్లు ప్రమాణము, ప్రమల 


ని తెలుపునది యగును. 

153.ఉపపాదక కల్పనకు హేతువగు ఉపపాద్య జ్ఞానమును అర్థాపత్తి ప్రమాణమందురు. 
ఉపపాదక జ్ఞానమును అర్థాపత్తి ప్రమయందురు. ఉపపాదకము, సంపాదకము అనునవి 
పర్యాయపదములు. ఉపపాద్యము సంపాద్యమనునవియు పర్యాయ పదములే. 

1.ఏదిలేక ఏది సంభవించదో దానికది యుపపాద్య మనంబడును ఎట్లు? 
రాత్రిభోజనము లేక పగలు భోజన రహిత(దివా అభోజిపురుషునికి పీనత్వము(స్తూలత్వము) 
సంభవించదు. గనుక రాత్రి భోజనము యొక్క ఉపపాద్యము స్టూలత్వమగును. 

2.దేని అభావమువలన దేని అభావము కలుగుచున్నదో అది దాని ఉపపాదక మనబ 


డుచున్నది. ఎట్లు? రాత్రిభోజనాభావము వలన పగటియందు భోజనము లేనివానికి స్తూల 


త్వాభావ ముండుటవలన రాత్రిభోజనము స్టూలత్వముయిక్క ఉపపాదక మగుచున్నది. 

ఇట్లు ఉపపాద్యముయొక్క అనుపపత్తి (అసంభవము) జ్ఞానము వలన ఉపపాదకమును 
కల్పించుట అర్థాపత్తి ప్రమయనబడుచున్నది. ఉపపాదక కల్పనకు హేతువగు ఉపపాద్యము 
యొక్క అనుపపత్తిజ్ఞానము అర్జాపత్తి ప్రమాణ మనబడుచున్నది. 

అర్థమనునది ఉపపాదక వస్తువు. ఆపత్తియనునది దానియొక్క కల్పన. ఈరీతిగా అర్థా 
పత్తియను పదము ప్రమాసూచకము. అర్థకల్పన దేనివలన కలుగుచున్నదో, ఆ ఉపపాద్యము 
యొక్క అనుపపత్తిజ్ఞానరూప ప్రమాణము అర్థాపత్తియను శబ్దమున కర్ణము. 

ర్థాపత్తి ప్రమాభేదము (154-15౧ 
. 2. శ్రుతార్థాపత్తియను భేదముచే ద్వివిధము. 


66 


శ్రీ వృత్తి రత్నావళి షష్ట రత్నము 


(ఎచ్చట దృష్టోపపాద్యానుపత్తిజ్ఞానము వలన ఉపపాదక కల్పన కలుగుచున్నదో అచ్చ 
ట దృష్టార్థాపత్తి నుడువ(చెప్పుబడుచున్నది. ఎట్లనగా ;పగలు భోజనముచేయని పురుషుని పీన 
త్వమునందు రాత్రిభోజనముయొక్క జ్ఞానము దృష్టార్ధాపత్తి యగును. ఎందుకనగా ఉపపాద్య 
మగు స్టూలత్వము దృష్టము. 

155. (ఇిఎచ్చట శ్రుతోపపాద్యానుపత్తి జ్ఞానమువలన ఉపపాదకముయొక్క కల్పన 
యగుచున్నదో అచ్చట శ్రుతార్థాపత్తి చెప్పబడుచున్నది. ఎట్లననగా;"గృహే అసద్దేవదత్తో జీవతి" 
ఇంటియందులేని దేవదత్తుడు జీవించుచున్నాడు-అను వాక్యమునువిని ఇంటికిబయట దేవ 
దత్తుని స్థితిలేక అతనియొక్క జీవనము అసంభవము. కనుక ఇంటిలోలేని దేవదత్తుని జీవ 
నముయొక్క అనుపపత్తివలన ఇంటికి బైటనుండుట కల్పింపబడుచున్నది. అచ్చట ఇంటిలోలేని 
దేవదత్తుని జీవనము దృష్టముకాదు. అయితే శ్రుతము. 

[.శ్రుతార్థానుపపత్తివలన ఉపపాదకమును కల్పించుట శ్రుతార్థాపత్తి ప్రమయనబడును. 

1.తద్ధేతుక శ్రుతార్థానుపపత్తిజ్ఞానము శ్రుతార్థాపత్తి ప్రమాణమనబడును. 

ఇచ్చట గృహమునందు లేని దేవదత్తుని జీవనము ఉపపాద్యము; గృహము బహిః 
ప్రదేశమందుండుట ఉపపాదకము. 

156. ఈశ్రుతార్థాపత్తియు ద్విప్రకారములు. అవి 1.అభిధానానుపపత్తి. 2. అభిహితానుప 
పత్తి. 1."ద్వారం'"ద్వారము అథవా "పిధేహి'మూయుము ఇత్యాదులయందు ఎచ్చట వాక్యము 
యొక్క ఏకదేశముచ్చరింపబడి, ఏకదేశముచ్చరింపబడలేదో, అచ్చట శ్రుతపదముయొక్క 
అర్థ్జాన్వయ యోగ్యార్థముయొక్క, లేక అన్వయ యోగ్యార్థమును తెలుపుపదముయొక్క అధ్యా 
హారము కలుగుచున్నది. ఆయర్థముయొక్క అథవా పదముయొక్క అధ్యాహార జ్ఞానము ఇతర 
ప్రమాణమువలన సంభవించుటలేదు. అయితే అర్జాపత్తి ప్రమాణమువలననే సంభవించుచు 
న్నది. ఇదియే అభిధానానుపత్తిరూప శ్రుతార్థాపత్తి యనబడును. ఎందుకనగా, ఒక పదార్థ 
మున కిష్టమగు నితర పదార్థముతోటి యన్వయబోధమందుగల, వక్తయొక్క తాత్పర్యమును 
అభిధాన మందురు. "ద్వారమును" అథవా "మూయుము" అని యింతమాత్రము చెప్పినయె 


డల అపుడు "ద్వారమును మూయుము" అను అర్థము శ్రోతకు కలుగవలయుననుటయే వక్త 


యొక్క తాత్పర్యమగు అభిధానము. కావున, అది అభిధానానుపపత్తి యనబడును. ఇచ్చట, 


67 


శ్రీ వృత్తి రత్నావళి షష్ట రత్నము 


(1) అర్ధముయొక్క, లేక శబ్దముయొక్క అధ్యాహారము ఉపపాదకమగును. 

(2) పూర్వోక్తతాత్సర్యము ఉపపాద్యము. 

157.(డిఎచ్చట సకల వాక్యముల అర్థమును, యితర అర్ధమును కల్పించక కలుగకుండు 
నో, అచ్చట అభిహితానుపపత్తిరూప శ్రుతార్థాపత్తి కలదు. ఎట్లు? "స్వర్గకామో యజేత" స్వర్గ 
మును కోరువాడు యాగముచేయును-అను వాక్యమున కర్ణము అపూర్వమను నొకదాని 
కల్పించుటవినా, ఉపపన్నముగాకుండుటచే అది అభిహితానుపపత్తిరూప శ్రుతార్థాపత్తి యన 
బడును. ఇచట, 

1.యాగము స్వర్గమునకు సాధనమగుట ఉపపాద్యము. తదనుపపత్తివలన ఉపపాదక 

మగు అపూర్వముయొక్క కల్పన కలదు. 

2.అంత్యాహుతికి యాగమనిపేరు. 

3౩.సుఖవిశేషమును స్వర్గరరమందురు. కర్మజన్యసంస్కారరూప అదృష్టమును అపూర్వ 
మందురు. స్వర్గ సాధనత్వము దృష్టముకాదు. అయితే శ్రుతము. కావున, శ్రుతార్థాపత్తియ 
గును. 

XXIV. అర్థాపత్తిప్రమా జిజ్ఞాసువునకు ఉపయోగమగుట (158-162) 

158.జిజ్ఞాసువునకు అనుకూలమగు శ్రుతార్జాపత్తియొక్క ఉదాహరణము:- తరతిళోక 
యాత్మబిల్‌” (ధాం.7-1-3) ఆత్మజ్ఞాని శోకమును దాటుచున్నాడు. ఈవాక్యమందు జ్ఞానముచే 
శోకనివృత్తిశ్రుతము. ఈనివృత్తి శోకమునందు మిథ్యాత్వకల్పనలేక కలుగదు. ఎందుకనగా, 


యేది జ్ఞానముచే నివృత్తియగుటకు యోగ్యమో అది మిథ్యయే అయి ఉండును. కావున, జ్ఞా 


నముచే శోకనివృత్తియొక్క అనుపపత్తివలన బంధముయొక్క మిథ్యాత్వకల్పన యగుచున్నది. 
బంధముయొక్క మిథ్యాత్వము ఉపపాదకము. జ్ఞానముచే శోకనివృత్తి ఉపపాద్యము. అది 
దృష్టముకాదు. అయితే శ్రుతమేయగును. కావున, శ్రుతార్థాపత్తియని చెప్పబడును. 

159.ఇట్లే, మహావాక్యములయందును జీవబ్రహ్మముల యభేదము వినబడుచున్నది. అది 
జెపాధిక భేదము(ఉపాధివలన కలిగిన భేదము ఉండునెడల సంభవించును. స్వరూపముచే 


55 శ్లో|| యన్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తమనంతరమ్‌। అభిలాషోపనీతం యత్తత్సుఖం స్వఃపదాస్పదమ్‌।। 


68 


శ్రీ వృత్తి రత్నావళి షష్ట రత్నము 


(వాస్తవముగాభేదమున్నచో (అభేదము)సంభవించదు. కావున, జీవబ్రహ్మములయొక్క అభే 
దానుపత్తివలన భేదముయొక్క జెపాదికత్వజ్ఞానము అర్జాపత్తి ప్రమాణజన్యమగును. 
1. ఇచ్చట జీవబ్రహ్మముల యభేదము ఉపపాద్యము. 
2. భేదముయొక్క జెషాధికత్వము ఉపపాదకము. 
1. సకల ఉపపాద్యజ్ఞానమును ప్రమాణము. 
2. ఉపపాదకముయొక్క జ్ఞానము ప్రమ. 
ఇచ్చట జీవబ్రహ్మముల యభేదము విద్వాంసులకు దృష్టముగాను, అన్యులకు శ్రుతము 


గాను ఉండుటవలన ఇది దృష్టార్థాపత్తికిని, శ్రుతార్థాపత్తికిని ఉదాహరణమగును. 


160.అట్లే, రజతాధికరణమగు శుక్తియందు రజతముయొక్క నిషేధము దృష్టమున్నది. 


అది మిథ్యాత్వములేక సంభవించుటలేదు. కావున, నిషేధానుపపత్తివలన రజతమిథ్యాత్వ కల్ప 
నయగుచున్నది. ఇది దృష్టార్ధాపత్తికి ఉదాహరణ మగుచున్నది. ఇచట, 
1. రజత నిషేధము ఉపపాద్యము. 
2. మిధ్యాత్వము ఉపపాదకము. 
161.మనోవిలయానంతరము నిర్వికల్ప సమాధికాలమునందు అద్వితీయ బ్రహ్మమాత్ర 
ము శేషించియుండును. సకల అనాత్మవస్తువులయొక్క అభావమగుచున్నది. ఆ యనాత్మవ 
స్తువులు మానసికమగునెడలనే మనోలయకాలమునందు వాటి అభావము సంభవించును. 
మానసికము కానియెడల మనోవిలయముచే అభావము కలుగదు. ఎందుకనగా, ఒకదాని 
యొక్క విలయముచే వేజొకదానికి అభావము సంభవింపదుగదా.కావున, మనోలయముచే 
సకల ద్వైతాభావముయొక్క అనుపపత్తివలన సకల ద్వెతములును మనోమాత్రమేయను క- 
ల్పన కలుగుచున్నది. ఇచ్చట, 
1.మనోవిలయముచే సకల ద్వెతములయొక్క విలయము ఉపపాద్యము. 
2.ఆ జ్ఞానము అర్జాపత్తి ప్రమాణము. 
3.సకల ద్వెతములకును మానసికత్వము ఉపపాదకము. 


4.ఆ జ్ఞానము అర్థాపత్తి ప్రమ . 


69 


శ్రీ వృత్తి రత్నావళి షష్ట రత్నము 


162.ఇచ్చట ఉపపాదకప్రమయొక్క అసాధారణ కారణము అర్ధాపత్తి ప్రమాణము. అది 


నిర్వ్యాపారముగా నుండినను దానియందు ఉపపాదక ప్రమయొక్క కారణత్వము సంభవిం 


చుచున్నది. ఈ విషయము ఉపమాన నిరూపణమందు చెప్పబడియున్నది. 


ఇతి శ్రీ వృత్తి రత్నావళ్యాం అర్జాపత్తిప్రమాణ నిరూపణం నామ షష్టరత్నం సమాప్తమ్‌ 


70 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


క్లొనవ్తమ రత్నమ 


అనుపలబ్ది ప్రమాణ నిరూపణము (163-181) 
XXV.న్యాయశాస్త్ర రీతిగా అభావస్వరూపమును నిశ్చయించుట (163--169) 
163. అభావప్రమయొక్క అసాధారణ కరణమును అనుపలబ్ది ప్రమాణమందురు. 
1.ప్రాచీన నైయ్యాయికులు 'ణవేదముఖవ్రతీతిదివషయత్పమ్‌ =అభావత్ప్తమ్‌ " నిషధముఖ 
ప్రతీతికి విషయమును అభావమందురు. 


2.నవీన నైయ్యాయికులు 'నంబథ్ర సొద్ధశ్చభిన్నత్తే నతి ప్రతియోగిసావేక్షప్రతీతిదివయ 


త్వథ్‌=ఆభావత్సమ్‌ "సంబంధ సాదృశ్యములకు భిన్నమై ప్రతియోగి అపేక్షగల ప్రతీతికి విషయ 
మగుదానిని అభావమందురు. 

ప్రతియోగి అపేక్షగల ప్రతీతికి విషయమో (1) సంబంధము (డి సాదృశ్యమును అగును. 
దానికన్నను అది వేజుకాదు. దానికి భిన్నముగా ఇతరములు గూడ ఉన్నవి. అవి ప్రతియోగి 
సాపేక్ష ప్రతీతికి విషయము కాదు. అయితే ప్రతియోగి నిరపేక్ష ప్రతీతికి విషయమగును. 
కావున, అభావలక్షణమున ౩చ్చటను అతి వ్యాప్తిలేదు. 

164.ఆ అభావము రెండువిధములు. 1. ఒకటి అన్యోన్యాభావము. 2. మజొకటి సంసర్గా 
భావము. వీటిలో అన్యోన్యాభావము ఒకేవిధము. సంసర్గాభావము నాలుగువిధములు. అవి: 
__ప్రాగభావము, ప్రధ్వంసాభావము, సామయికాభావము, అత్యంతాభావము అనునవి య 
గును. 

165.(1అభేద నిషేధాభావమునకు అన్యోన్యాభావమనిపేరు. అథవా, అత్యంతాభావము 
కన్న వేజై యుత్పత్తి నాశరహిత అభావమును అన్యోన్యాభావమందురు. దానికి భేదమనియు 
భిన్నత్వమనియు, అతిరిక్తత్వమనియు, వ్యతిరిక్తత్వమనియు, వ్యతిరేకమనియు పలుపర్యాయ 
ములు గలవు. 

(1) ప్రాగభావము, ఉత్పత్తిశూన్యము. నాశశూన్యముకాదు. అందుచే అనాదిసాంతము. 


71 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


(2) ప్రధ్వంసాభావము, నాశశూన్యము; ఉత్పత్తి శూన్యముకాదు. అందుచే అది సాది, 
అనంతము. 

(9)ఆత్మ, ఉత్పత్తి నాశశూన్యము. అది అభావరూపము కాదు. భావరూపము (అనాద్యన 
న్రభావరూపము 

(4ఉత్పత్తి నాశశూన్య అభావరూపము అత్యంతాభావము. అది యన్యోన్యా భావరూప 
ము కాదు. అయితే దానికన్నను భిన్నమే. 

"ఘటః పటో న" ఘటము పటముకాదు. ఇట్లు చెప్పటవలన ఘటమునందు పటాభేద 
నిషేధము సంభవించుచున్నది. కావున, ఘటమందు పటముయొక్క అభేదమును నిషేధిం 
చుట ఘటమునందు పటముయొక్క అన్యోన్యాభావమగును. 

166. (2) తద్ది న్నమగు అభావము సంసర్గాభావము. 

(అనాది సాంత ప్రాగభావము స్వప్రతియోగియొక్క ఉపాదాన కారణమందుండునది 
యగును. ఘటప్రాగభావమునకు ప్రతియోగి ఘటము. దానికి ఉపాదానకారణము కపాల 
ములు. కావున, ఘటప్రాగభావము కపాలమునందుండును. అది అనాదియు అంతవంత 
మును అగును. 

(1) అత్యంతాభావ మనాదియైనను సాంతముకాదు. 

(2) సామైకాభావము సాంతమైనను అనాదికాదు. 

(వేదాన్త సిద్ధాంతమందు అనాది సాంతము మాయయగును. అది అభావరూపము 
గాదు. అయితే ఈమాయ జగమునకుపాదానకారణమగుటవలన సదసద్విలక్షణమగు అని- 
ర్వచనీయరూపమగును. 

167.(1)సాద్యనంతాభావము ప్రధ్వంసాభావమనబడును. ఈ అభావము, 
దండాదులవలన ఘటాదులయొక్క ధ్వంసకాలమందు కలుగునది యగును. 

(1) అత్యంతాభావము అనంతము, సాదికాదు. 

(2) సాదియభావము సామయికాభావము. అది అనంతము కాదు. 

(9) సాద్యనంతము మోక్షము. ఎందుకనగా, 


(౧ుజ్ఞానముచే మోక్షము కలుగుచున్నది. అందుచే సాదియగును. 


72 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


(౨)ముక్తునికి మరల సంసారము కలుగుటలేదు. అందుచే అనంతము. కాని, మోక్షము 
అభావరూపము కాదు. భావరూపము. 

యద్యపి, అజ్ఞాన తత్కార్యములయొక్క నివర్తిని మోక్షమందురు. నివర్తియనునది ధ్వంస 
ము. కావున మోక్షము అభావరూపమే యగును. తథాపి, కల్పితనివర్తి 56అధిష్టానరూపమ 
గును. అజ్ఞానమును తత్కార్యమును కల్పితము. వాటి నివర్తి అధిష్టాన బ్రహ్మరూపమగును. 
కావున, మోక్ష మభావరూపముకాదు; బ్రహ్మరూపముగానుండుట వలన భావరూపమే యని 
నుడువ(చెప్పుబడును. 

168.(11nఉత్పత్తినాశనములు గలది సామయికాభావము. ఎచ్చట ఒకకాలమందొక 
పదార్థముండునదై మజొకకాలమందది లేకపోవునో అచట ఆపదార్థముయొక్క సామయికా 
భావము చెప్పబడుచున్నది. ఎట్లు భూతలాదులయందు ఘటాదు లొకకాలమందుండి మజొక 
కాలమందు లేకపోవుచున్నవి. అపుడు ఘటాది శూన్యకాలసంబంధియగు భూతలాదులయం 
దు ఘటాదుల సామయికాభావము చెప్పబడుచున్నది. సమయవిశేషమందుత్పన్నమై సమయ 
విశేషమందు నాశమగునది యేదియో, అది సామయికాభావ మనదగును. ఎట్లు? భూత 
లమునుండి ఘటమును స్థలాంతరమునకు తీసుకొనిపోయినచో, అదే భూతలమందా ఘటా 
భావము భూతలమునందు కలుగుచున్నది. అదే భూతలమందాఘటమును మజిల తెచ్చి 
పెట్టినచో, అపుడా ఘటాభావము భూతలమందు నష్టమగుచున్నది. ఇట్లు సామయికాభావ 
ము ఉత్పత్తినాశములు కలదియగుచున్నది. 

(1) ఉత్పత్తికలది ప్రధ్వంసాభావము, నాశముకలదికాదు. 

(2) నాశముకలది ప్రాగభావము; ఉత్పత్తికలది కాదు. 

(భూతభౌతిక ఘటాద్యనేక పదార్థములు ఉత్పత్తినాశములుకలవి. అవి అభావరూప 
ములుకావు. అయితే,విధిముఖ జ్ఞానమునకు విషయముగానుండుటవలన భావరూపములు. 

169.(౧అన్యోన్యాభావమునకు వేజై ఉత్పత్తిరహితముగాను నాశరహితముగాను ఉం 


డు అభావము అత్యంతాభావమనబడును. ఎచ్చట ఏకాలమందును, ఏపదార్థములేదో, అచ్చ 


56 శ్లో | |అధిష్టానావశేషో హి నాశః కల్పిత వస్తునః। భావస్యెవహ్యభావత్వం నాశోఒభావస్య భావతః॥। 


(సూతసంహిత-యజ్ఞవైభవ ఖం.2-8) 


73 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


ట ఆ పదార్థముయొక్క అత్యంతాభావము చెప్పబడుచున్నది. ఎట్లు? వాయువందురూపగం 
ధాదులు ఎప్పుడును లేవు. కావున,రూపగంధాదుల అత్యంతాభావము వాయువందు కలదు. 
ఆత్మయందు రూప, రస, గంధ, స్పర్శ,57శబ్దాదులెప్పుడును లేవు. కావున, రూపాదుల 
అత్యంతాభావము ఆత్మయందున్నది. 

(1) ఉత్పత్తిశూన్యమో ప్రాగభావమగును. అది నాశరహితముకాదు. 

(2) నాశరహితమో ప్రధ్వంసాభావమగును. అది ఉత్పత్తిశూన్యముకాదు. 

(3) ఉత్పత్తిశూన్యము బ్రహ్మమగును. అది అభావరూపము కాదు. అయితే భావరూపమే 
యగును. 

(4ఉత్పత్తినాశశూన్య అభావరూపము అన్యోన్యాభావమైనను, అన్యోన్యాభావమునకు 
(తనకువేజుకాదు. కావున పూర్వోక్త అత్యంతాభావముయొక్క లక్షణము సాధువే యగుచు 


న్నది. 


200/1.పూర్వోక్త అభావస్వరూపమందు వేదాంతమునకు విరుద్ధాంశములను 


నిరూపించుట (170-1789) 

170.ఇట్లు అభావములు న్యాయశాస్రమునందు చెప్పబడియున్నవి. వీటిలో వేదాంతము 
నకు విరుద్ధమగు అంశములు సంగ్రహముగా సూచింపబడుచున్నవి. 

(nకపాలమందు ఘట ప్రాగభావమును అనాదియందురు. ఇది ప్రమాణవిరుద్ధము. గాన 
వేదాంతానుసారిణి కాదు. ఎందుకనగా, ఘటప్రాగభావముయొక్క అధికరణము సాది. అన 
గా ఉత్పత్తికలది.ప్రతియోగియగు ఘటమును సాదియే.అనాదిత్వము ఎట్లుకలుగును? మాయ 
యనాది యగుటచే, మాయయందు సకలకార్యములయొక్క ప్రాగభావము చెప్పినయెడల 
అనాదిత్వము సంభవింపవచ్చును. అయితే, సకలకార్యములయొక్క ప్రాగభావమును అంగీక 
రించుట వ్యర్థమే యగును. సిద్ధాంతమున కిష్టముకాదు. కావున, ప్రాగభావము సాదిసాంత 
మేయగును. (అనాది సాంతమగుటలేదు) 

171.(1Dఅట్లే, నైయ్యాయిక మతమందు ప్రధ్వంసాభావమును తన ప్రతియోగియొక్క 
ఉపాదానమందే యున్నది. కావున ఘటధ్వంసము కపాల మాత్రమందుండునది యగును. 


57 అనబ్బమస్పర్శ్యమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చ యత్‌! (కఠ.3-15) 


74 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


అది అనంతమని నుడువుట(చెప్పుటు అసంగతము. ఘటధ్వంసముయొక్క అధికరణమగు 
కపాలముయొక్క నాశమువలన ఘటధ్వంసమునకును నాశము కలుగుటవలన ప్రధ్వంసా 
భావమును సాదిసాంతమే యగును. 

172.(11nఅట్లే, అన్యోన్యాభావమును సాదిసాంతాధికరణమందు సాదిసాంతమే యగు 
చున్నది. ఎట్లనగా, ఘటమందు పటముయొక్క అన్యోన్యాభావమున్నది. దాని యధికరణ 
ము ఘటమగును. అది సాదిసాంతమగుట నిర్వివాదము. కావున, ఘటమందుండునదియ 
గు పటాన్యోన్యాభావమును సాదిసాంతమే. అనాద్యధికరణమందుండు అన్యోన్యాభావ మనా 
దియగును. అయినను అది సాంతమే. అనంతముకాదు. 

173.ఎట్లనగా, బ్రహ్మమ్మందు జీవుని భేదమున్నది. అది జీవుని అన్యోన్యాభావము. దాని 
యధికరణము బ్రహ్మము. అది అనాది. కావున, 

(1) బ్రహ్మమందు జీవునిభేదరూప అన్యోన్యాభావ మనాదియగును. 

(డిబ్రహ్మజ్ఞానమువలన అజ్ఞాననివర్తిద్వారా భేదమునకు అంతము కలుగుచున్నది. 
కావున సాంతము. 

174.అద్వెతవాదమందు అనాది పదార్థమునకు గూడ జ్ఞానముచే నివర్తి ఇష్టము. కావు 
ననే (1 శుద్ధచేతనము, (ఇ) జీవుడు, (3) ఈశ్వరుడు, (4) అవిద్య (5) అవిద్యాచేతనముల 


సంబంధము (60 అనాదుల పరస్పరభేదము-అను నీయాబు పదార్థములును అద్వెతశాస్ర 


మునందు స్వరూపముచే అనాదులని రక8యంగీకరింపబడియున్నవి. శుద్ధచేతనమొకటితప్ప 
మిగతా ఐదు పదార్థములకును జ్ఞానముచే నివర్తిని యంగీకరింపబడియున్నవి. 

175.దీనిలో నీశంక పొడముచున్నది:--జీవేశ్వరులను అద్వెతవాదమందు మాయికమం 
దురు. మాయయొక్కకార్యము మాయికము. జీవుడును ఈశ్వరుడును మాయాకార్యములు 
ను, అనాదులును అగుదురనుట విరుద్ధముగదా ?(వ్యాఘాతము) 

176.పైశంకకు సమాధానము:-జీవేశ్వరులు మాయాకార్యులనుట మాయికమను పద 
మునకు అర్ధము కాదు. అయితే మాయాస్థితియందధీనము జీవేశ్వరుల స్థితియనుటే అర్థమ 
గును. మాయయొక్క స్థితివినా,జీవేశ్వరుల స్థితిలేదు. కనుక మాయికమగుచున్నారు. మాయ 


58 శ్లో! జీవ ఈశో విశుద్దాచిత్తథా జీవేశయోర్శి దా! అవిద్యా తచ్చితోర్యోగః షడస్మాకమనాదయః॥। 


75 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


వలనే అనాదులగుదురు. ఈరీతిగా అనాద్యన్యోన్యాభావమును సాంతమేయగును. అనంత 
ముకాదు. 
177.(1Vలఅట్లే, అత్యంతాభావమును ఆకాశాదులవలె అవిద్యాకార్యమును 


వినాశియునగును. 
ఈరీతిగా అద్వెతవాదమందు సకల అభావములును వినాశియే యగుచున్నవి. ఏయభా 


వమును నిత్యముకాదు. అద్వెతవాదమందనాత్మ పదార్థములన్నియు మాయాకార్యములగుట 


వలన, ఆత్మేతరత్వముచే నిత్యత్వము సంభవించుటలేదు. ఎట్లు ఘటాదిభావ పదార్థములు 
మాయాకార్యములో, అట్లే అభావమును మాయాకార్యమగుటచే మిథ్యయే యగును. 


మరియు 
178.అద్వెతవాదులలో నొకగ్రంథకారుడు అత్యంతాభావమునంగీకరించి మిగత అభావ 


ములను మిథ్యయనుచున్నాడు.ఎట్లు? 

(ఘట ప్రాగభావమును కపాలమందు చెప్పుదురు. అది మిథ్యయగును. ఎందుకనగా, 
ఘటోత్పత్తికి పూర్వకాలసంబంధియగు కపాలమే "ఘటో భవిష్యతి" ఘటముత్పన్నమగును 
అను జ్ఞానమునకు విషయము గానున్నది. ఘటప్రాగభావము అప్రసిద్ధమే యగుచున్నది. 

(డిఅట్లే, దండాదులవలన కొట్టబడి, విరిగి చూర్ణము చేయబడిన, లేక భిన్నము చేయ 
బడిన కపాలములకన్న వేజుగా ఘటధ్వంసమున్ను అప్రసిద్ధమేయగును. 

(9)అలాగే, ఘటసంబంధిభూతలమే ఘటముయొక్క సామయికాభావము. ఘటముండి 
నచో నపుడు, ఘటసంబంధి యగుభూతలమున్నది.కనుక,ఘటసంబంధరహిత భూతలము 
లేదు. ఈరీతిగా సామయికాభావము అధికరణముకన్నను వేజుగాదు. 

(4అట్లేఘటమందు పటముయొక్క భేదమును ఘటమందుండు పటాన్యోన్యాభావమం 
దురు. అది ఆ రెంటియొక్క అభేదాత్యంతాభావరూపమగును. రెండుపదార్థముల యభేదాత్యం 
తాభావముకన్న వేజిగు నన్యోన్యాభావము అప్రసిద్ధము. ఈరీతిగా అత్యంతాభావమొకటే 
సిద్ధించుచున్నది. వేజొక అభావము లేదు. ఇట్లు అభావ నిరూపణమునందు బహువిచారము 


గలదు. గ్రంథ విస్తరభీతిచే దాని స్వరూపము బహుసంగ్రహముగా సూచింపబడినది. 


76 


శ్రీ వృత్తి రత్నావళి సప్తమ రత్నము 


XXV1.సామాగ్రి సహిత అభావప్రమయు అది జిజ్ఞాసువుకెట్లు ఉపయోగపడుచున్నదనియు 
నిరూపించుచు ప్రమవృత్తియొక్క ఉపసంహారమును జేయుట (179-181 

179.ఈరీతిగా పూర్వోక్త అభావమేదియో దానియొక్క ప్రమజ్ఞానము(యథార్థజ్ఞానము) 
సిద్ధించినదో, అది అభావప్రమ యగును.ఆ అభావప్రమయొక్క అసాధారణ కారణరూప ప్రతి 
యోగ్యనుపలంబ మేదియో, అది కరణమగుటచే ప్రమాణమనబడును. 

ఉపలంబమనునది జ్ఞానము. దానినే ప్రతీతియనియు, ఉపలబ్దియనియు చెప్పుదురు. 
దాని యభావమును, అనుపలంబమనియు, అనుపలబ్ధి అనియు నుడువుదురు. ఉపమాన 
మునకును అర్థాపత్తికిని వలనే దీనికిని వ్యాపారము లేదు. కావున, ఇచట కరణలక్షణము 
నందు " వ్యాపారసహిత" మను పదప్రవేశములేదు. అయితే వ్యాపారమునకు భిన్నమగునను 
పదప్రవేశముగలదు. 

ఇట్లు, అనుపలబ్ది ప్రమాణముకలదు. అనుపలబ్ధిప్రమ ఫలము. దీనినే అభావప్రమయ 
నియు చెప్పుదురు. 

జిజ్ఞాసువుకు అనుపలభ్ధి నిరూపణముయొక్క ఉపయోగము 

180.1) 'శహానానాన్తి కిజ్బన'(బృ.4-4-19 & కఠ.4-1ుఇచ్చట నానాయనునది లేదు-- 

ఇత్యాది శ్రుతులు ప్రపంచముయొక్క త్రికాలాభావమును నిరూపించుచున్నవి. అనుభవసిద్ధ 


ప్రపంచమునకు త్రికాలాభావమసంగతము. కావున, ప్రపంచమును స్వరూపతః నిషేధించ 


లేదు. అయితే ప్రపంచము పారమార్థికముగా లేనిదగుటచే పారమార్థికత్వ విశిష్టప్రపంచము 


నే త్రికాలాభావరూపముగా శ్రుతులు చెప్పుచున్నవి.ఇట్లు పారమార్థికత్వ విశిష్ట ప్రపంచాభా 
వము శ్రుతిసిద్ధమేయగును. మరియు 

(డిఅనుపలబ్ది ప్రమాణమువలనగూడ సిద్ధమగుచున్నది. పారమార్థికత్వ విశిష్ట ప్రపంచ 
ముండునెడల ఎట్లు ప్రపంచముయొక్క ఉపలబ్ది స్వరూపముగాగలదో, అట్లే పారమార్థిక 
ప్రపంచోపలబ్ధియు కలుగును.స్వరూపముగానో ప్రపంచోపలబ్ది కలుగుచున్నది. పారమార్థిక 
రూపముచే ప్రపంచముయొక్క ఉపలబ్దియగుట లేదు. కావున, పారమార్థికత్వవిశిష్ట ప్రపం 
చాభావమే యున్నది. ఇట్లు ప్రపంచాభావజ్ఞానము అనుపలబ్ది వలన కలుగుచున్నది. ఇదియు 
నుగాక అనేక అభావముల జ్ఞానము జిజ్ఞాసువు కిష్టమగును. దానికి హేతువు అనుపలబ్ది 


77 


సప్తమ రత్నము 


శ్రీ వృత్తి రత్నావళి 
181.ఈరీతిగా ఈశ్వరాశ్రిత మరియు ప్రమాణసహిత ప్రత్యక్షాది షడ్విధ జీవాశ్రిత 


ప్రమాణమే. 
భేదముచే ద్విప్రకార ప్రమలు సంగ్రహముగా నిరూపింపబడినవి. 


యథార్థవృత్తిజ్ఞానరూపమగును. 
ఇతి శ్రీవృత్తిరత్నావళ్యాం అనుపలబ్బి ప్రమాణ నిరూపణం నామ సప్తమరత్నం సమాప్తమ్‌. 


నానాఛిద్రఘటోదరస్థితమహా 


హా 


utili, 


ఇళ్ళ 


ra \1i 


78 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


ననన. జా 


€ అమ్షము రత్నము 


తో 


(1) అప్రమావృత్తియొక్క భేదమును అనిర్వచనీయ ఖ్యాతియొక్క నిరూపణమును 


(182-222) 


XXVI. యథార్థ అప్రమయొక్క భేదములు (182-186) 


182.అప్రమావృత్తియు యథార్థము, అయథార్థమను భేదముచే ద్వివిధములు. స్మృతిరూ 
పాంతఃకరణవృత్తిని యథార్థ అప్రమయందురు. ఆస్మతియు (1యథార్థము (డిఅయథార్థము 
అను భేదముచే ద్విప్రకారములు. వాటిలో, 

183.(1) యథార్థస్యతియు రెండువిధములు (1) ఆత్మస్మృతి (2) అనాత్మస్యృతి. 

(1తత్వమస్యాది వాక్యజన్య అనుభవముచే కలుగు ఆత్మతత్తస్కృతి యథార్థ ఆత్మస్కృతి 
యగును. 

(గివ్యావహారిక ప్రపంచముయొక్క అపరోక్షమిథ్యాత్వానుభవము కలుగునపుడు దాని 
సంస్కారముచే మిథ్యాత్వరూపముగా కలుగు ప్రపంచస్మతి యథార్థ అనాత్మస్కృతి యగును. 

184.అట్లే, అయథార్థస్కృతియు రెండువిధములు.(1)ఆత్మగోచరము (2) అనాత్మగోచరము. 

(్రుఅహంకారాదులయందు ఆత్మత్వభ్రమరూప అనుభవముయొక్కసంస్కారముచే అహం 
కారాదులయందు కలుగు ఆత్మత్వస్యతియు, ఆత్మయందు కరృత్వానుభవముయొక్క సంస్కా 
రముచే కలుగు "ఆత్మకర్త" యను స్మృతియు (నగు నీరెండును) ఆత్మగోచర అయథార్థస్యతు 
లుగా నున్నవి. 

(2) ప్రపంచమందు సత్యత్వభ్రమయొక్క సంస్కారముచే "ప్రపంచము సత్యమ"ను స్మృతి 
అనాత్మగోచర అయథార్థస్మతియగును. 

185.యద్యపి, సంసారదశయందు విజ్ఞానముయొక్క విషయమునకు బాధకలుగుటలే 
దో,లేక ప్రమాతయుండగా విజ్ఞానముయొక్క విషయమునకు బాధకలుగుటలేదో,అది యథా 
ర్థజ్ఞాన మనబడును. కావున, పూర్వోక్తస్మృతి అప్రమయైనను యథార్థమనియే చెప్పబడినది. 
దానినే మజల అయథార్థమని చెప్పట అసంభవము. 


79 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


186.తథాపి ఇచ్చట పూర్వోక్తస్మృతికి పరమార్థదృష్టిచే అయథార్థత్వమున్నది. ఉక్తలక్షణా 
నుసారముగా సంసారదృష్టిచే యథార్ధత్వ ముండుటవలన సాపేక్షిక 58 యథార్ధత్వమును 
కలదు. కావున, పూర్వోక్తస్మృతిని యథార్థ అప్రమయని చెప్పుటలో అసంభవదోషమేదియు 
లేదు. ఈరీతిగా యథార్థ అప్రమ నుడువబడినది. 

XX1X.అయథార్థ అప్రమయొక్క భేదమును సంశయ భ్రమలయొక్క నిశ్చయమును 
(i8r—197) 


187.అయథార్థ అప్రమయు రెండు విధములు (1స్మతిరూప అవిద్యావృత్తి. (2) అనుభవ 


188.(1) ఉద్భూతసంస్కార మాత్రజన్యజ్ఞానము సృతియగును. 

(1) జ్ఞానమో అన్యము గూడ ఉన్నది. అయితే అది సంస్కారజన్యము కాదు. 

(డిసంస్కారజన్యమో ప్రత్యభిజ్ఞాప్రత్యక్షమును _ అగును.అది సంస్కారజన్యమాత్రము 
కాదు. 

(అనుభవము బాధమై యుత్పన్నస్యతికి హేతువగు భావనయను సంస్కారమేదియో 
అది నిరంతరముగానుండునది. కావున ఎల్లప్పుడును సృతికలుగుచుండవలయును. అయితే 
ఆసంస్కారము ఉద్భూతముకాదు. అనుద్భూ తమే. కావున ఎచ్చటను అతివ్యాప్తిలేదు. ఆ 


సృతియు (1౧యథార్థము (గిఅయథార్థము అను భేదముచే ద్వివిధములు. 


(1) యథార్థానుభవజన్యస్కృతి యథార్థము. ఇది పూర్వమే చెప్పబడినది. 

(జఅయథార్థానుభవజన్యసృృతి అయథార్థము.ఇది అయథార్థ అప్రమలో అంతర్జూ తము. 

అనుభవమందు యథార్థత్వము అబాధితార్థము వలన కలిగినది. అబాధితార్థమును 
విషయీకరించు అనుభవము యథార్థమనబడును. అది ప్రమయనియుచెప్పబడును.కావున, 
అబాధితార్థాధీనమగు అనుభవమందు యథార్థత్వము కలదు. సృతియందుగల యథార్థత్వ 
అయథార్థత్వములు అనుభవాధీనములు. 

189.స్మతికన్నభిన్నమగు జ్ఞానమును అనుభవమందురు. అదియు (యథార్థము 
(గిఅయథార్థము అని రెండువిధములు. 


59. ముప్పది ఐదవ టిప్పణము చూడుము. 


80 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


(1) యథార్థనుభవము పూర్వము చెప్పబడినది. 
(డిఅయథార్థనుభవముగూడ సంశయము, నిశ్చయము, తర్కము, అని మూడువిధము 
లుగానున్నది.అయథార్థమునే భ్రమమనియు, భ్రాంతియనియు అధ్యాసయనియు చెప్పుదురు. 
190.సంశయ నిశ్చయరూపభ్రమలు అనర్థములకు హేతువులు. కావున, అవి నివర్తింప 


దగినవి. జిజ్ఞాసువుచే నివర్తింపదగిన బ్రాంతుల భేదములు చెప్పబడుచున్నవి. 


ఒక ధర్మియందుగల పరస్పర విరుద్ధ నానాధర్మముల జ్ఞానము సంశయమనబడును. 
ఆ సంశయమును, ప్రమాణసంశయము, ప్రమేయసంశయము అనుభేదముచే ద్విప్రకారము. 

(ుప్రమాణగోచర సందేహము ప్రమాణసంశయమనబడును. దానినే ప్రమాణగత అసం 
భావనయనియు చెప్పుదురు. వేదాన్తవాక్యము అద్వితీయ బ్రహ్మమందు ప్రమాణమా? కాదా? 
అనునది ప్రమాణసంశయము.దాని నివర్తి శ్రోత్రియుడును బ్రహ్మనిష్టుడును అగు శ్రీ గురుదే 
వులద్వారా శారీరకశాస్త్రము(బ్రహ్మసూత్రము)యొక్క ప్రథమాధ్యాయ పఠనముచేతను, శ్రవణ 
ముచేతను కలుగుచున్నది. 

(డిప్రమేయసంశయమున్ను ఆత్మసంశయము అనాత్మసంశయము అని రెండు విధము 
లు. అనాత్మ సంశయము అనంత విధములు. అనాత్మసంశయ నిరూపణము 60నిప్పయోజ 
నము. 

191. ఆత్మసంశయములు పలువిధములు. 

(1) ఆత్మ బ్రహ్మమునకన్న భిన్నమా? లేక అభిన్నమా? 

(2) అభిన్నమైనచో ఎప్పుడును అభిన్నమా? మోక్షదశయందుమాత్రమే అభిన్నమా? లేక 
ఎప్పుడును అభిన్నము కాదా? 

(3ఎప్పుడును అభిన్నమైనను, ఆనందాది ఐశ్వర్యములు కలిగినదా? లేక ఆనందాదులు 
లేనిదా? 

(4ఆనందాది ఐశ్వర్యములు గలదైనను ఆ ఆనందాదులు గుణములా? లేక బ్రహ్మాత్మ 


యొక్క స్వరూపమా? 


60. శ్లో! | అనాత్మచింతనంత్యక్తాకశ్మలం దుఃఖకారణమ్‌ | చింతయాత్మానమానందరూపం యన్ముక్తికారణమ్‌॥। 


(వి.చూ.380) 


81 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


ఇత్యాదికములైన తత్పదార్థభిన్న త్వంపదార్థమునందనేక సంశయములు కలవు. 

192.(1అట్లే,కేవల త్వంపదార్థగోచర సంశయమును ఆత్మగోచర సంశయమేయగును. 

(1) ఆత్మ దేహాదులకన్నను భిన్నమా? కాదా? 

(2) భిన్నమగునేని అణురూపమా ? మధ్యమపరిమాణమా? లేక విభువా? 

(3) విభువైనను, కర్తయా? లేక అకర్తయా? 

(4అకర్తయైనను, పరస్పర భిన్నమగు అనేకమా? అథవా ఏకమా? ఈ విధములుగా 
అనేక సంశయములు కేవల త్వంపదార్థగోచరమగును. 

193.(ఇఅట్లే, కేవల తత్పదార్థ గోచరముగాను అనేక విధ సంశయములు గలవు. 

(ఏవైకుంఠాదిలోక విశేషమందు నివసించువాడగు ఈశ్వరుడు పరిచ్చిన్నమగు హస్తచర 
ణాద్యవయవసహిత శరీరియా? లేక అశరీరుడగు విభువా? 

(జిశరీరరహిత విభువైనను, పరమాణ్వాది సాపేక్షిక జగత్కర్తయా? లేక నిరపేక్షిక 
కర్తయా? 

(పరమాణ్యాది నిరపేక్షిక కర్తయైనను, కేవల కర్తయా? లేక అభిన్నం1నిమిత్తోపాదాన 
రూప కర్తయా? 


(4అభిన్న నిమిత్తోపాదన కర్తయైనను, ప్రాణులయొక్క కర్మాపేక్ష లేని కర్తగానుండుటచే 


వైషమ్యనైర్హణ్యాది కరృత్వదోషముగలవాడా? లేక ప్రాణులయొక్క కర్మసాపేక్షిక కర్తగానుం 


డుటచే వైషమ్యనైర్హణ్యాది దోషరహిత కరృత్వముగలవాడా? (బ్ర.సూ.2-1-34). 

ఇత్యాద్యనేక విధములుగా తత్పదార్థగోచర సంశయములు గలవు. ఈ సంశయము 
లన్నియు ప్రమేయ సంశయములనబడును. 

194.పూర్వోక్త సంశయముల నివర్తి మననముచే కలుగుచున్నది. శారీరకశాస్త్ర (బ్రహ్మ 
సూత్రుద్వితీయాధ్యాయ శ్రవణాధ్యయనములవలన మననము సిద్ధించుచున్నది.దానివలన 
ప్రమేయసంశయ నివర్తి కలుగుచున్నది. 


61.యథోర్డనాభిః సృజతే గృహ్హతే చ,యథా పృథివ్యామోషధయః సంభవన్తి। యథా సతః పురుషాత్కేశలోమా 


ని, తథా౬క్షరాత్సంభవతీహ విశ్వమ్‌!1(ముం.1-1-౧ 


82 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


195.జ్ఞానసాధనముయొక్క సంశయమును, మోక్షసాధనముయొక్క సంశయమును 
ప్రమేయసంశయ మనబడును. ఎందుకనగా ప్రమయొక్క విషయమును ప్రమేయమందురు. 
జ్ఞానసాధనమును, మోక్షసాధనమును ప్రమయొక్క విషయములుగా నుండుటవలన ప్రమే 
యమగుచున్నవి. కావున, జ్ఞానసాధన సంశయమును, మోక్షసాధన సంశయమును ప్రమే 
యసంశయములే. వాటి నివర్తి శారీరకశాస్త్ర తృతీయధ్యాయము (మరియు చతుర్థాధ్యాయ 
ముయొక్క ప్రథమ పాదము) వలన కలుగుచున్నది. 

196.ఇట్లే, మోక్షస్వరూపముయొక్క సంశయమును ప్రమేయసంశయమేయగును. దాని 
నివర్తి శారీరకశాస్త్ర చతుర్ధాధ్యాయముయొక్క (ద్వితీయ, తృతీయ, చతుర్ధ పాదములుచే 
కలుగుచున్నది. 

197.శారీరకశాస్త్ర చతుర్ధాధ్యాయ ప్రథమపాదమందును సాధనవిచారము కలదు. తర్వా 
త ఫలవిచారమున్నది. మోక్షమును ఫలమందురు. 

(ుచతుర్ధధ్యాయమందు సాధన విచారమెంతవజికు కలదో అంతవరకును, మూడవ 
అధ్యాయము పూర్తిగాను శ్రవణముచేసినచో సాధనసంశయ నివర్తి కలుగుచున్నది. 

(2) పరిశిష్ట చతుర్ధాధ్యాయమువలన ఫలసంశయ నివర్తి కలుగుచున్నది. 

ఈరీతిగా సంశయరూప భ్రమనిరూపణము చేయబడినది. 
XXX.అయథార్థ అప్రమాభేదమగు నిశ్చ్వయరూప భ్రమజ్ఞాన  నిర్ధారణము 

(198-207) 

198.ఇక నిశ్చయరూప భ్రమచెప్పబడుచున్నది:-సంశయేతరజ్ఞానము నిశ్చయమనబడు 
ను.శుక్తియొక్క శుక్తిత్వరూప యథార్ధజ్ఞానము, శుక్తియొక్క రజతత్వరూప బభ్రమజ్ఞానము 
--యీరెండును సంశయముకన్న వేజగు జ్ఞానముగానుండుట వలన నిశ్చ్వయరూపము. “స్వ 
(తనయొక్క అభావాధికరణమందు అవభాసమును భ్రమ లేక అధ్యాస” అందురు. ఉదా! 
శుక్తియందు రజతభ్రమ కలుగునపుడు అచట, 1.స్వ అనునది రజతము దాని జ్ఞానమును. 


2.దానియొక్క పారమార్థిక లేదా వ్యావహారిక అభావము. 3.దాని అధికరణము అనగా అధి 


ష్టానమగు శుక్తి, లేక శుక్తి విశిష్టచేతనము అథవా శుక్తి ఉపహితచేతనము లేక ఇదంతా 


83 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


రూప వృత్యుపహిత చేతనము. 4.దానియందవభాసమగు రజతము దాని జ్ఞానమును ఇవ 


న్నియు భ్రమయనబడును. అథవా, 

199. “అధిష్టానమునకన్న విషమసత్తగల అవభాసమును భ్రమ లేక 62అధ్యాస”యని 
చెప్పుదురు. పైన చెప్పబడినట్లుగా వ్యాకరణ రీతిగా అధ్యాస పదమునకు మరియు అవభాస 
పదమునకును విషయము(అర్థాధ్యాసము) మరియు జ్ఞానమును(జ్ఞానాధ్యాసము) అని రెండు 
నూ వాచ్యమగును. (బ్రవ్మానూత్ర ఉథోద్దాతభాప్కుములోని అధ్యాన లక్షణము మరియు 
వరీక్షయిక్క దిశ్సత విచారము వంశిభ్రములో గనందణుశ్సు, కావున, 

200.అర్జాధ్యాసము మరియు జ్ఞానాధ్యాసమని అధ్యాస రెండువిధములు. అందులో, 
అర్జాధ్యాసము అనేకవిధములు. 

. కొన్నిచోట్ల, కేవల సంబన్ధమాత్రాధ్యాస కలదు. 

. కొన్ని స్థలములందు సంబన్ధవిశిష్ట(సహితు సంబన్ధియొక్క అధ్యాస కలదు. 

. కొన్నిచోట్ల, కేవల ధర్మాధ్యాస యుండును. 

. మజికొన్నిచోట్ల, ధర్మవిశిష్ట ధర్మ్యధ్యాస కలదు. 

. వేజుకొన్నిచోట్ల, అన్యోన్యాధ్యాస యుండును. 

. ఇతర కొన్నిచోట్ల, అన్యతరాధ్యాస యుండును. ఈ అన్యతరాధ్యాస రెండు విధ 
ములు. 

1.ఆత్మ్యయందు అనాత్మయొక్క అధ్యాసము. 2. అనాతయందు ఆత్మాధ్యాసము. ఈ రీతి 
గా అర్జాధ్యాసమనేక విధములు. పూర్వోక్త లక్షణము సర్వత్ర సమన్వయించును. 

201.తథాహి(తదేవప్రతిపాదనమ్‌)--ముఖ్యసిద్ధ్దాన్రమందైతే సకలాధ్యాసములకును అధి 
ష్టానము చేతనమేయగును. రజ్ఞుసర్పము ప్రతీతి యగుచోట "ఇదమాకార వృత్యవచ్చిన్న చేత 


నాభిన్నమగు రజ్వవచ్చిన్న చేతనమే సర్ప్వమున కధిష్టానము. రజ్ఞువు అధిష్టానము కాదు. ఈ 


62. "అధ్యాస" శబ్దము ఉపనిషత్తులలో : 
శ్లో! అహం మమేతి యో భావో దేహాక్షాదావనాత్మని।! అధ్యాసోఒయం నిరస్తవ్యో విదుషా బ్రహ్మనిష్టయా!! 
(అధ్యాత్మోపనిషత్‌ 1) ; శో॥|స్వప్పదేహో యథా౭ధ్యస్తస్తటైవాయం హి దేహకః।1అధ్యస్తస్య కుతో జన్మ జన్మాభావే 


కుతః స్థితిః। 1(నాదబిందూపనిషత్‌ 24౬25) 


84 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


విషయము శ్రీవిచారసాగరమునందు 133 నుండి 146 వ అంకము వరకు విపులంగా వ్రాయ 
బడినది. అచ్చట, 

1.చేతనమునకు పరమార్థసత్త గలదు. 2. లేక, దాని ఉపాధియగు రజ్ఞవు వ్యావహారి 
కముగాన రజ్వవచ్చిన్న చేతనమునకు వ్యావహారికసత్త గలదు. ఉక్త రెండు ప్రకారములుగాను 
(అధ్యస్తు సర్పమునకు, దాని జ్ఞానమునకును ప్రాతిభాసికసత్త యుండుటవలన అధిష్టానసత్త 
కన్నను విషమసత్తగల అవభాసము సర్పము,తత్‌ జ్ఞానమును అగును.కావున,అర్ధము (విష 
యము), జ్ఞానములునగు నీ రెంటికీ అధ్యాసయనియు, అవభాసమనియు చెప్పుదురు. 

సత్తా తైవిధ్యము 

202. సత్తకు త్రివిధ భేదములు గలవు. 1. ప్రాతిభాసికము, 2. వ్యావహారికము, 3. 
పారమార్థికము. 

1.దేనికి బ్రహ్మజ్ఞానము లేకయే రజ్వవచ్చిన్నచేతనజ్ఞానము వలననే బాధము 
(మిథ్యాత్వనిశ్చయము లేక త్రికాలాభావనిశ్చయము) కలుగుచున్నదో దానికి ప్రాతిభాసికసత్త 
గలదు. (రజ్ఞుసర్పము-శుక్తిరజతము మున్నగునవి ఈ ప్రాతిభాసిక సత్తగలవి యగును) 

2ి.బ్రహ్మజ్ఞానము లేక దేనికి బాధ కలుగుట లేదో, బ్రహ్మజ్ఞానము కలుగగా, దేనికి అధి 
ష్టానముకన్న వేజిగు సత్తా స్ఫూర్తి యుండుట లేదో దానికి వ్యావహారిక సత్త గలదు. (అవిద్య, 


ఆకాశాదులు వ్యావహారిక సత్త గలవి) 


3.త్రికాలములందును దేనికి బాధ కలుగుట లేదో, దానికి పారమార్థిక సత్త గలదు.ఇది 


చేతన మొకటియే యగును. ఎట్లనగా, 

ఉదా:--అర్జునుడు సన్న్యాసియై సుభద్రను (కృష్ణుని చెల్లెలును) అపహరించు౩ళ్ళాడు. ఈ 
కథ మహాభారతంలో ఆదిపర్వము 218-220 అధ్యాయము వరకు ప్రసిద్ధము. ఈ సన్నివేశ 
మును నటులు నటిస్తున్నపుడు, ప్రేక్షకులు సన్న్యాసియైన ఆ నటునియందు "ఈ అర్జునుడు 
మిథ్యా సన్వ్యాసియైనాడు" అని యిట్లు అర్జునభావమును మరియు సన్నా్యాసిభావమును ఆరో 
పించెదరు. అక్కడ ఆ నటునియొక్క వాస్తవస్వరూపము (దేవదత్తుడు) పారమార్థిక సత్తవలె 
ఉన్నది. తనయందు ఆరోపింపబడిన అర్జునభావము వ్యావహారిక సత్తవలె నగును. అర్జునుని 


యందు ఆరోపించిన సన్న్యాసిభావము ప్రాతిభాసిక సత్తవలె నున్నది. నటునివలె పారమార్థిక 


85 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


సత్త యేది గలదో అది అకల్పితము. అర్జునభావము వలె చిరకాలస్థాయియగు వ్యావహారిక 
సత్తయు మరియు సన్నాాసిభావము వలె అల్పకాలస్థాయియగు ప్రాతిభాసిక సత్తయును 
రెండును కల్పితములే.(ఈ డూవకము శ్రీ వండిత ఖీతాందబరజో వారిబో శ్రీ ఎదాశ్రభాలభోధ 
ములో మూడవ ఉవదోశంలో బెక బడినది) 

ఈరీతిగా సకలాధ్యాసములందును ఆరోపితముకన్న అధిష్టానమునకు విషమసత్త 
గలదు. 

203.ఏపదార్థమునందు ఆధారత్వము తోచుచున్నదో ఆ పదార్థమును అధిష్టానమందు 
రు. ఈ ఆధారత్వ(ధర్మము) పారమార్థికముగానుండని,లేక ఆరోపితముగానుండుగాక. దాని 


పారమార్థికమునందు ఈ ప్రసంగమునందాగ్రహము లేదు. ఎందుకనగా, ఎట్లు ఆత్మయంద 


నాత్మాధ్యాసము గలదో, అట్లే అనాత్మయందాత్మాధ్యాసము గలదు. అనాత్మయందు పరమార్థ 
ముగా ఆత్మయొక్క ఆధారత్వము లేదు. అయితే ఆరోపిత ఆధారత్వమున్నది. కావున, ఈ 
ప్రసంగమునందు ఆధారమాత్రమే అధిష్టానమని చెప్పబడినది. 

204.యద్యపి, ఆత్మకధిష్థానమనాత్మయని చెప్పుటవలన ఆత్మకారోపితత్వము సంభవిం 
చునుగాన అదియు కల్పితమే యగును. 

205.తథాపి, భాష్యకారులగు శ్రీ జగద్గురువు ఆద్యశంకరాచార్యులు శారీరక మీమాంసా 
శాస్టారంభమున-- 
/(తథావ్యన్యోన్యగ్కిన్న గ్యోశ్యాత్మకతాయుగ్యోశ్యధర్యాంశ్చా దృగ్యుతరోతరాదివేకణాత్యశ్రదిదిక్ర 
యోః ధర్మధర్మిణోర్కిథ్యాజ్ఞాననిమిత్తః నత్కాన్బతో మిథునీక్ళత్య, 'అవామిదం” 'ముయేధదం'ఇతి 
ఖైగరికో2౭యం లోక వృథహార్యు/ అని ఆత్మానాత్మలయొక్క అన్యోన్యాధ్యాసను నిరూపించి 
యున్నారు. కావున,అనాత్మయందాత్మయొక్క అధ్యాస నిషేధము సంభవించదు.అనగా, అనా 
త్మయందాత్మాధ్యాసయు సంభవించును.పరస్పరాధ్యాసను అన్యోన్యాధ్యాసయందురు. కావు 
న, అనాత్మయందాత్మాధ్యాసను అంగీకరించి పూర్వోక్తశంకకు సమాధానము చెప్పవలసి 
యున్నది. 

ఆ సమాధానమిది యగును. అధ్యాసము ద్వివిధము. 1. స్వరూపాధ్యాసము, 2. సంస 


రాధ్యాసము. 
౧ 


86 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


1.ఏపదార్థముయొక్క స్వరూపమనిర్వచనీయమో, అది స్వరూపాధ్యాస యనబడును. 
౧.శుక్తియందు రజతముయొక్క స్వరూపాధ్యాసగలదు. ౨.ఆత్మయందు అహంకారాద్యనాత్మ 
లయొక్క స్వరూపాధ్యాస గలదు. 

2.అట్లే, ఏ పదార్థముయొక్క స్వరూపము వ్యావహారికముగానైనను, పారమార్థికముగా 
నైనను ప్రథమతః సిద్ధించియుండ, పిమ్మట అనిర్వచనీయ సంబస్థముత్పన్నమగునో-అది 
సంసర్గాధ్యాసమనబడును. ఎట్లు? ముఖమునందు దర్పణముయొక్క ఏ సంబన్గమును లేదు. 
ముఖదర్పణములు రెండును వ్యావహారికములే. అచ్చట,దర్పణమందు ముఖముయొక్క సంబ 
నము తోచుచున్నది. కావున, అనిర్వచనీయ సంబన్గముత్పన్నమైనది. అట్లే, అనేక స్థలము 
లందు సంబన్థులు వ్యావహారికములుగా నున్నవి. వాటి సంబన్ధములును, సంబన్ధ జ్ఞానము 
లును అనిర్వచనీయములుగా నుత్సన్నమై యున్నవి. వాటిని సంసర్గాధ్యాసమందురు. 

206.అట్లే, చేతనముయొక్క అధ్యాసము అహంకారమందు లేదు. చేతనమో పారమార్ధి 
కము. కాని, దాని సంబన్గాధ్యాసము అహంకారమందు కలదు. ఆత్మత్వము చేతనమందున్న 
ది. అయితే, అహంకారమందు తోచుచున్నది. దీనివలన ఆత్మయొక్క తాదాత్మ్యము చేతన 
మందు గలదై అహంకారమందు తోచుచున్నది. కావున, ఆత్మచేతన తాదాత్మ్య సంబన్ధము 
అహంకారమందు అనిర్వచనీయముగా నున్నది. 

అథవా,అహంకారమునందు ఆత్మయందుగల తాదాత్మ్యముయొక్క అనిర్వచనీయ సంబ 
నమున్నది. కావున, చేతనము కల్పితము కాదు. అయితే, అహంకారమునందు చేతనము 


యొక్క తాదాత్మ్యసంబన్థము లేక ఆత్మచేతనముయొక్క తాదాత్మ్యముయొక్క సంబన్ధము 


కల్పితము. 

207.ఈ రీతిగా--- 

1.ఎక్కడ పారమార్థిక పదార్థముయొక్క అభావము గలదై, దాని ప్రతీతి ఎచ్చట కలుగు 
చున్నదో, అచ్చట పారమార్థిక పదార్థముయొక్క అనిర్వచనీయ సంబన్థము వ్యావహారిక పదా 
ర్ధృమందుత్ప్సన్నమగుచున్నది. తత్‌ జ్ఞానమును అనిర్వచనీయముగానే ఉత్పన్నమగుచున్నది. 

2.వ్యావహారిక పదార్థముయొక్క అభావము ఉండగా ఎచట తోచుచున్నదో, అచట అని 


ర్వచనీయముగానే సంబన్గి ఉత్పత్తియగుచున్నది. సంబద్ధియొక్కజ్ఞానమును అనిర్వచనీయమే. 


87 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


కొన్నిచోట్లయందు సంబస్థమాత్రమున్ను సంబన్ధముయొక్క అనిర్వచనీయ జ్ఞానమున్ను ఉత్పత్తి 
యగును. సకలాధ్యాసములందును అధిష్టానముకంటె అధ్యస్థములయొక్క విషమసత్తయే 
అనిర్వచనీయ సత్తయగును. 

ఆత్మాధ్యాసము అనాత్మయందు కలుగినచో, అక్కడగూడ అధిష్టాన అనాత్మ వ్యావహారి 
కమేయగును. అధ్యస్తము ఆత్మ కాదు. కావున, ఆత్మయొక్క సంబన్ధము అనాత్మయందధ్య 
స్థము. కావున, అది అనిర్వచనీయము. "సదసద్విలక్షణమును అనిర్వచనీయ" మందురు. 

XXX1.పూర్వప్రసంగమునందు గలిగిన శంకా సమాధాన విషయంలో 

(208--219) 

చతుర్విధ శంకలు :--- 

208.ప్రథమ శంక:-స్వష్నప్రపంచముయొక్క అధిష్టానము సాక్షియని చెప్పబడినది. అది 
సంభవించదు. ఎందుకనగా, ఏది ఏ అధిష్టానమందు ఆరోపింపబడుచున్నదో, అది ఆ అధి 
ష్టానముతో సంబస్థము గలదిగా తోచుచున్నది. ఎట్లనగా, రజతము శుక్తియందారోపితము. 
అది"ఇదిరజతము"అని శుక్తియొక్క ఇదంతతో సంబన్ధము కలదిగా తోచుచున్నది. ఆత్మయం 
దు కరృత్వము మొదలగునవి ఆరోపితములు. అవి"అహంకర్తా"అని ఆత్మతో సంబన్ధము గల 
విగా తోచుచున్నవి. అట్లే, స్వప్వమందలి గజతురగాదులు సాక్షి యందారోపితమగునేని 
"అహం గజః=నేను గజము, అహం అశ్వః=నేను తురగము" అని యిట్లు సాక్షితో సంబన్ధము 
గలవిగా తోచవలయును. 


209.ద్వితీయ శంక:-"శుక్తియందు రజతాభావము వ్యావహారికమును, పారమార్థిక 
మును అగును"అని చెప్పబడినది. ఇది అసంగతము.ఎందుకనగా, అద్వెత వాదమందు చేతన 


మొకటియే పారమార్థికమగును. తద్భిన్నమగుదానిని పారమార్థికమని అంగీకరించినచో 
అద్వెతవాదమునకు హాని కలుగుచున్నది. పారమార్థిక రజతము లేదు. కావున, పారమార్థిక 


రజతాభావమున్నదని చెప్పుట సమంజసమగును. కాని, పారమార్దికాభావమున్నదని చెప్పుట 
థి 
సమంజసము కాదు. 
210.తృతీయ శంక:-శుక్తియందు అనిర్వచనీయ రజతముయొక్క ఉత్పత్తి నాశములు 
కలుగుచున్నవి" అని పూర్వము చెప్పబడినది. అదియును సంభవించదు. ఎందుకనగా, రజత 


88 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


మునకుత్పత్తి నాశములు గలుగుచో, ఘటముయొక్క ఉత్పత్తి నాశములవలె రజతముయొక్క 
ఉత్పత్తి నాశములును గోచరములు గావలెను. ఎట్లు, ఘటముయొక్క ఉత్పత్తి గలుగునెడ 
"ఘటముత్పన్నమగుచున్నది" అని ఘటోత్పత్తి తెలియుచున్నదో, ఘట నాశము గలుగునెడ 
"ఘటము నశించినది" అని ఘటనాశమున్ను తెలియుచున్నదో, అట్లే శుక్తియందు రజతోతృత్తి 
కలుగునెడ "రజతముత్పన్నమైనది"'యని రజతోత్పత్తియు తెలియవలెను. శుక్తిజ్ఞానమువలన 
ఆరజతము నాశమగునేని "రజతమమునకు శుక్తిదేశమందు నాశము కలిగినది"అనియిట్లు 
దాని నాశమున్ను తెలియవలెను. 

శుక్తియందు కేవల రజతము తోచుచున్నదేగాని దాని ఉత్పత్తినాశములు తోచుటలేదు. 


కావున, శాస్థ్రాన్తరములరీతిగా అన్యథాఖ్యాతి మొదలగునవియే సమంజసముగానున్నది. 


అనిర్వచనీయఖ్యాతి సంభవించదు. 

211.నాల్గవ శంక:-"సదసద్విలక్షణమగు అనిర్వచనీయ రజతము మొదలగునవి ఉత్పన్న 
మగుచున్నవి" అని పూర్వము చెప్పబడినది. అదియు సర్వథా అసంగతమే యగును. 

1.సద్విలక్షణము అసత్తు. 2.అసద్విలక్షణము సత్తు. ౧.సద్విలక్షణముగానుడునది అసత్తు 
కాదనుట విరోధము. అట్లే, ౨.అసద్విలక్షణము సత్తు కాదనుట గూడ విరోధమే. 

ఈ నాలుగు శంకలు చెప్పబడినవి. ఈ శంకలకు సమాధానము క్రమముగా చెప్పబడు 
చున్నది. 

212.ప్రథమ శంకకు సమాధానము:_'సాక్షియందు స్వప్నాధ్యాస కలుగునెడ 'అహం 
గజః' 'మయి గజః' అని తోచవలెను. అను శంకకు సమాధానము-పూర్వానుభవజన్య 
సంస్కారమువలన అధ్యాసము కలుగుచున్నది. ఎట్లు పూర్వానుభవము కలుగుచున్నదో, అట్లే 
సంస్కారమును కలుగుచున్నది. సంస్కారమునకు సమానమైన అధ్యాస కలుగుచున్నది. 
సకలాధ్యాసములకును ఉపాదానకారణమగు అవిద్యయోసమానముగా నున్నది. కాని, 
నిమిత్తకారణము పూర్వానుభవజన్య సంస్కారమగును. ఎట్లు 63అనుభవజన్య సంస్కారము 
కలుగుచున్నదో, అట్లే అవిద్యా పరిణామమున్ను కలుగుచున్నది. 


63 యదాకారానుభవాహిత సంస్కారసహకృతావిద్యాకార్యత్వంతదాకారానుభవవిషయత్వమిత్యేవానుగత 
నియామకమ్‌। 


89 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


1.ఏ పదార్థముయొక్క "అహంతా"రూప జ్ఞానజన్యసంస్కారసహిత అవిద్యయున్నచో ఆ 
పదార్ధముయొక్క అహంతారూప అవిద్యాపరిణామమగు అధ్యాస కలుగుచున్నది. 

2.దేనియొక్క"'మమతా"రూప అనుభవజన్య సంస్కారసహిత అవిద్యయున్నదో, ఆ పదా 
ర్థముయొక్క మమతారూప అవిద్యాపరిణామమగు అధ్యాస కలుగుచున్నది. 

3.ఏ పదార్థముయొక్క"ఇదంతా"రూప అనుభవజన్య సంస్కారసహిత అవిద్యయున్నదో, 
ఆ పదార్ధముయొక్క ఇదంతారూప అవిద్యాపరిణామమగు అధ్యాస కలుగుచున్నది. 

స్వషృముయొక్క గజాది విషయముల పూర్వానుభవమున్ను ఇదంతారూపముగానే కలు 
గుచున్నది. అహంతాదిరూపముగా అనుభవము కలుగుటలేదు.కావున,అనుభవజన్య సంస్కా 
రమును, గజాదులను గోచరింపజేయు ఇదంతారూముగానే యున్నది. కావుననే "అయం 
గజః" అని తెలియుచున్నది. "అహం గజః =నేను గజము" "మయి గజః=నాయందు గజము" 
అని తోచుటలేదు. 

సంస్కారము అనుమేయము. కార్యానుకూలసంస్కారముయొక్క అనుమితి కలుగుచున్న 
ది. సంస్కారమును కలుగజేయు పూర్వానుభవముగూడ అధ్యాసరూపము. దానిని కలుగ 
జేయు సంస్కారముగూడ ఇదంతా రూపముగానే కలుగుచున్నది. అధ్యాసము ప్రవాహరూప 
అనాదియగును. కావున, ప్రథమానుభవమందు ఇదంతారూపత్వమునకు యే హేతువు లేదు 
-అని శంకించుట తగదు. ఎందుకంటే? అనాది పక్షమందు ఏ అనుభవమును ప్రథమమున 


లేదు. పూర్వ 64పూర్వ స్థితములకన్నను (పూర్వ పూర్వ అనుభవములనుండి కలుగు) వెనుక 


వెనుక నుండునవి యన్నియు (ఉత్తరోత్తరములన్నియు) అనుభవరూపములగును. 


213.ద్వితీయ శంకకు సమాధానము:-"అభావమును పారమార్థికమని గ్రహించినచో, 
అద్వెతహాని గలుగును"అను రెండవ శంకకు ఇది సమాధానము-సకలపదార్ధములును 


సిద్ధానమందు కల్పితములు. వాటి అభావము పారమార్థికమే. అది బ్రహ్మరూపము. ఇక్కడ 


64 శ్లో నచ విజ్ఞాయతే కస్మాత్కాలాత్సభృతి చాగతాః। నిత్యాగమాపాయపరా ఏతా సర్గపరంపరాః॥। 
శ్లో![అనాదిమత్యోఒవిరతం ప్రస్సురన్తి తరబ్దవత్‌! పూర్వాత్పూర్వం కిలాభూవంస్తతః పూర్వతరం యథా ॥। 
శ్లో! భూత్వా భూత్వా ప్రలీయన్తే ససురాసురమానవాః। సరిత్తరబ్దభబ్యివ సమస్తా భూతజాతయః॥। 


(శ్రీ యోగవాసిష్టము-స్థితిప్రకరణము 47-18 నుండి 20) 


90 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


ఈవిశేషము గలదు-భ్రాన్తిచేత-చైతన్యాత్మక బ్రహ్మమునందు చైతన్యాత్మకత్వముయొక్క 
అభావము భాసించుటయే కల్పిత శుక్తిరజతము,రజ్ఞుసర్పము మరియు ప్రపంచముయొక్క 
భానము(ప్రతీతిఅగుచున్నది. కల్పితపదార్థముయొక్క ధ్వంససమయంలో చైతన్యాత్మకతా 
అభావముయొక్క అభావమగును. అందువలన చైతన్యాత్మక బ్రహ్మమే భాసించును. భావ 
పదార్థమునకే అభావము చెప్పుట పొసగును (ప్రాప్తస్య ప్రతిషేధో భవతి).అభావముయొక్క 
అభావము(నాశము) భావరూపమగును. 


శ్లో /'అదివానావశేపో హొ నాశు కల్పిత వన్తునః / 
భావస్కెన వృూభావత్వం నాళలో2 భావన్య భావతః” (సూతసంహిత యజ్ఞవైభవఖండము 2-8) 


ఇది శ్రీ భాష్యకారులకును సమ్మతము. ఈవిషయంలో విశేష విచారము చతుర్దశ రత్న 


మందు చేయబడియున్నది. కావున, అద్వెతహాని కించిన్మాత్రమును లేదు. 


214.తృతీయ శంకకు సమాధానము:-"శుక్తియందు రజతోత్పత్తిని అంగీకరించినచో, 
దాని ఉత్పత్తి గోచరము కావలయును" అను శంకకు ఇది సమాధానము-శుక్తియందు రజత 
ము తాదాత్మ్యసంబన్ధముచే అధ్యస్థము. శుక్తియొక్క ఇదంతా సంబన్థము రజతమందధ్యస్థ 
ము. కావున, "ఇదం రజతమ్‌" అను ఈరీతిగా రజతము తోచుచున్నది. ఎట్లు శుక్తియొక్క 
ఇదంతా సంబన్ధము రజతమందధ్యస్థమో అట్లే శుక్తియందు ప్రాక్సిద్ధత్వ ధర్మమును అధ్యస్థమే 
యగును. 

రజతావభాసకాలమునకు పూర్వము సిద్ధించియుండునది శుక్తియగును. ఈ రీతిగా 
శుక్తియందు ప్రాక్సిద్ధత్వ ధర్మమున్నది. దాని సంబన్ధముయొక్క అధ్యాసయు రజతమందున్నది. 
ఇట్లు "ఇదానీం రజతమ్‌-ఇపుడు రజతము" అను జ్ఞానము కలుగుట లేదు. "పూర్వము కలిగి 
న రజతమును చూచుచున్నాను" అను జ్ఞానము కలుగుచున్నది. ఈ జ్ఞానమునకు విషయ 
ము ప్రాక్సిద్ధత్వము. అది రజతమందు లేనే లేదు. అయితే రజతమందు "ఇదానీం రజతత్వ 
ము" ఇపుడు సిద్ధించిన ధర్మమున్నది. మరియు "ప్రాగ్జాతం రజతం పశ్యామి" అని యిట్లు 
ప్రాక్సిద్ధత్వము రజతమందు తోచుచున్నది. 

యద్యపి, అచట రజతమందు అనిర్వచనీయమగు ప్రాక్సిద్ధత్వముయొక్క ఉత్పత్తిని అంగీ 
కరించినచో గౌరవము కలుగుచున్నది.(అనావశ్య పదార్థ స్వీకృతిః గౌరవమ్‌). శుక్తియొక్క 


91 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


ప్రాక్సిద్ధత్వ జ్ఞానం రజతమందు అంగీకరించినచో అన్యథాఖ్యాతిని ఒప్పవలసియున్నది. ఇటు 
వంటి చోట్లలో, అన్యథాఖ్యాతిని అంగీకరించియున్నారు. తథాపి, శుక్తియొక్క ప్రాక్సిద్ధత్వ 
ధర్మముయొక్క అనిర్వచనీయ సంబన్థము రజతమందు ఉత్పత్తియగుచున్నదను పక్షము 
సమంజసముగా నున్నది. 

ఈ కారణమువలన శుక్తియొక్క ప్రాక్సిద్ధత్వ సంబన్ధజ్ఞానమువలన ఉత్పత్తిజ్ఞానమునకు 
ప్రతిబంధము కలుగుచున్నది. ఎందుకనగా, ప్రాక్సిద్ధత్వము మరియు వర్తమాన ఉత్పత్తియను 
యీ రెండును పరస్పర విరోధులగును. ఎచ్చట ప్రాక్సిద్ధత్వమున్నదో, అచట అతీతోత్పత్తి 
యున్నది. వర్తమానోత్పత్తి యుండుట లేదు. ఎచట వర్తమానోత్పత్తి యుండునో, అచట 
ప్రాక్సిద్ధత్వముండుట లేదు. 

కావున, శుక్తియందుగల ప్రాక్సిద్ధత్వ సంబన్గజ్ఞానము వలన ఉత్పత్తిజ్ఞానమునకు ప్రతిబం 
ధము కలుగుటవలన రజతోత్పత్తి గలిగియు ఆ ఉత్పత్తిజ్ఞానము కలుగుట లేదు. 

"రజతమునకు నాశము కలుగునెడ అది తెలియవలెను"అని చెప్పబడినది. దానికిది 
సమాధానము:-అధిష్టానజ్ఞానము కలిగినచో, అప్పుడు (అధ్యస్థ) రజతముయొక్క నాశము 
కలుగుచున్నది. అధిష్టాన జ్ఞానముచే రజతముయొక్క బాధనిశ్చయము కలుగుచున్నది. 
"శుక్తియందు త్రికాలములందును రజతము లేదను నిశ్చయము బాధయనబడును". ఈలాటి 
నిశ్చయము నాశజ్ఞానమునకు విరోధియగును. ఎందుకనగా, నాశమందు ప్రతియోగి కారణ 
మగుచున్నది. బాధమువలన ప్రతియోగియొక్క "ఎప్పుడును లేమి" తోచుచున్నది. దేనికి 
"ఎప్పుడును లేదు" అను జ్ఞానము కలుగుచున్నదో దానియొక్క నాశబుద్ధి సంభవించదు. 

అథవా, ఎట్లు ఘటము మొదలగువాటికి దండాదులవలన పగులుట, చూర్ణమగుట 
ఇత్యాదిరూప నాశము కలుగుచున్నదో, అట్లు కల్పిత పదార్థములకు నాశము కలుగుటలేదు. 
అయితే,అధిష్టానముయొక్క జ్ఞానముచే అజ్ఞానరూప ఉపాదానసహిత కల్పితములకు నివృత్తి 
కలుగుచున్నది. అధిష్టాన మాత్రావశేషమే అజ్ఞానసహిత కల్పితములయొక్క నివృత్తియని 
చెప్పబడును (అధిష్టాశావశేణెళ నా శాశః కల్పిత వన్తునలి. ఆ అధిష్టానము శుక్తియగును. 


దాని అవశేషరూప రజతనాశము అనుభవసిద్ధము. కావున, రజతముయొక్క నాశజ్ఞానము 


కలుగుట లేదు-అని చెప్పుట సాహసమేయగును. 


92 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


215.చతుర్ధశంకకు సమాధానము:-"సదసద్విలక్షణమనుట విరుద్ధము" అను శంకకు 
ఇది సమాధానము-స్వరూపములేనిదానిని సద్విలక్షణమనియు, స్వరూపముండుదానిని 
అసద్విలక్షణమని _ చెప్పినచో విరోధమగును. ఎందుకనగా, _ ఒకేపదార్థమందు 
స్వరూపరాహిత్యమును, స్వరూపసాహిత్యమును ఉండదు. కనుక, సదసద్విలక్షణమనుటకు 
పూర్వము చెప్పబడిన అర్థము కాదు. 

'త్రకాలాబాధ్యత్త్వం లేదా 'నత్యత్వం బాధరాహొత్యద్‌ (వే.పం.3-29) త్రికాలములందును 
దేనికి బాధము కలుగుటలేదో దానిని సత్తందురు. దేనికి బాధ కలుగుచున్నదో అది సద్వి 
లక్షణము. సద్విలక్షణమను పదమునకు బాధయోగ్యమనుటయే అర్ధమగును. 

వంధ్యాపుత్రుడు, శశశృంగము, ఆకాశపుష్పము, కూర్మరోమము ఇత్యాది స్వరూపము 
లేనివి అసత్తనబడును. అసద్విలక్షణము స్వరూపముగలది యగుచున్నది. అసద్విలక్షణమను 
పదమునకు స్వరూపము గలది యనుటయే అర్థమగును. 

ఈలాగు, బాధయోగ్యము (మిథ్యయని నిశ్చయించుటకుతగినది) మరియు స్వరూపము 
గలది సదసద్విలక్షణమనుటకు తాత్పర్యము. /నచ్చేశ్స బాద్దౌత అనచ్చేన్న వ్రతీయేత-బాధ్యతో 


త్రతీయతే౭థి. తస్మాత్‌ నదనద్విలక్షణదునిర్వ చనీయభ్సు/(అద్వైతసిద్ధి-హిందీ అనువాదము, స్వామి 


యోగీంద్రానంద, పృష్టము 690). 


ఇట్లు, ఎక్కడెక్కడ భ్రమజ్ఞానము కలుగుచున్నదో, అక్కడక్కడ అనిర్వచనీయ పదార్థము 
యొక్క ఉత్పత్తి కలుగుచున్నది. 

216.కొన్నిచోట్ల సంబంధియొక్క ఉత్పత్తి కలుగుచున్నది. ఎట్లనగా, శుక్తియందు రజ 
తోత్పత్తి యున్నది. రజతమందు శుక్తియందలి తాదాత్మ్యసంబన్థ్ధముయొక్క ఉత్పత్తి కలుగుచు 
న్నది. శుక్తియందలి తాదాత్యమునకు రజమందన్యథాఖ్యాతి లేదు. అట్లే శుక్తియందు ప్రాక్సిద్ద 
త్వ ధర్మమున్నది. దాని అనిర్వచనీయ సంబన్లోత్పత్తి రజతమందు కలుగుచున్నది. దానియం 
దును అన్యథాఖ్యాతి లేదు. 

ఈ రీతిగా, 1.అన్యోన్యాధ్యాసకును ఇదియే దృష్టాన్రము. 2.సంబన్థాధ్యాసకును, అట్లే 
3.సంబన్ధి అధ్యాసకును ఇదియే దృష్టాన్రమగును. 


1.అనిర్వచనీయవస్తు ప్రతిభాసను జ్ఞానాధ్యాసమందురు. 


93 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


జి.జ్ఞానముయొక్క అనిర్వచనీయ విషయమును అర్జాధ్యాసమందురు. 
కావున,౧.జ్ఞానాధ్యాస, అర్జాధ్యాసలకును ఇదియే ఉదాహరణము. ౨.రజతత్వధర్మవిశిష్ట 
రజతాధ్యాస శుక్తియందున్నది. కనుక ధర్మ్యధ్యాసకును ఇదియే దృష్టాన్తమగును. 
217.ఎచ్చట అన్యోన్యాధ్యాస కలుగుచున్నదో అచ్చట రెంటికిని పరస్పరము స్వరూపము 
గా అధ్యాస కలుగుట లేదు. అయితే ఆరోపితముయొక్క అధ్యాసము స్వరూపముగా కలుగు 
చున్నది. పూర్వసిద్ధ సత్యవస్తువుయొక్క ధర్మము లేక సంబన్ధము అధ్యస్తమగుచున్నది. 
సంబన్థాధ్యాసయు రెండువిధములు 

1.కొన్నిస్టలములందు ధర్మసంబన్థాధ్యాస కలుగుచున్నది. 2.కొన్నిచోట్ల కేవలసంబన్నా 
ద్యాస కలుగుచున్నది. 

ఎట్లనగా. పూర్వోక్త ఉదాహరణమందు శుక్తియందుగల ఇదంతారూప ధర్మముయొక్క 
సంబన్థాధ్యాస రజతమందున్నది. 

1) "అరుణ వస్త్రము" అనునపుడు కుసుంబస్థ అరుణరూప ధర్మముయొక్క సంబన్గాధ్యాస 
పటమందున్నది. లేక, "రక్తః(లోహిత)సృటికః' అంటున్నపుడు జపాకుసుమమందలి రక్తరూప 
ధర్మముయొక్క సంబన్థాధ్యాస సృటికమునందున్నది. 

111) దర్వణమందు ముఖముయొక్క సంబన్గాధ్యాస కలుగుచున్నది. 

2. 1.అంతఈకరణాధ్యాస ఆత్మయందు స్వరూపముగా కలుగుచున్నది. 

11.అంతఈకరణమందు ఆత్మాధ్యాస స్వరూపముగా లేదు. అయితే ఆత్మ సంబన్థాధ్యాస 
యుండుటవలన ఆత్మయొక్క సంసర్గ్జాధ్యాస యున్నది. జ్ఞానస్వరూపము ఆత్మ. అంతఃకరణ 


ము కాదు. జ్ఞానముయొక్క సంబనము అంతకరణమందు భాసించుచున్నది. కావున, ఆత్మ 


సంబన్గ్థాధ్యాసము అంతఃకరణమందున్నది. అట్లే "ఘటో భాతి" "పటో భాతి" అని యిట్లు 


భానసంబన్గము సర్వపదార్థములయందును తోచుచున్నది. అందువలన, ఆత్మ సంబన్గాధ్యా 
స సకల పదార్థములయందును ఉన్నది. 

218.ఆత్మయందు కాణత్వము మొదలగు ఇంద్రియధర్మములు తోచుచున్నవి. కనుక, 
కాణత్వాది ధర్మముల అధ్యాస ఆత్మయందు కలుగుచున్నది. ఇంద్రియములయొక్క తాదాత్మ్యా 
ధ్యాస ఆత్మయందు లేదు. ఎందుకనగా, "అహంకాణః" (నేను ఒంటికన్ను కలవాడను) అని 


94 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


తోచుచున్నది. "అహం నేత్ర" అని తోచుటలేదు. కావున, నేత్రధర్మమగు కాణత్వాధ్యాసయే 
ఆత్మయందున్నది. నేత్రాధ్యాస లేదు. 

యద్యపి, నేత్రాది నిఖిల ప్రపంచాధ్యాస ఆత్మయందున్నది. తథాపి, బ్రహ్మచేతనమందు 
సకలప్రపంచముయొక్క అధ్యాస యున్నది. కాని, త్వంపదార్థమందు సకల ప్రపంచముయొక్క 


అధ్యాసలేదు.అఘటన ఘటనా65పటీయసియగు అవిద్యకు ఇటువంటి అద్భుతమహిమ యున్న 


ది. ఒకే పదార్థమునకు ఒకే ధర్మవిశిష్టత్వముయొక్క అధ్యాస కలుగుటలేదు. ఎట్లనగా, 


బ్రాహ్మణత్వాది ధర్మవిశిష్ట శరీర తాదాత్మ్యాధ్యాస ఆత్మయందు కలుగుచున్నది. శరీరత్వవిశిష్ట 
శరీరాధ్యాస కలుగుటలేదు. ఇందుచేతనే వివేకికిన్ని "అహం బ్రాహ్మణః" "అహం మనుష్యః" 
అను వ్యవహారము కలుగుచున్నది. "అహం శరీరః" అను వ్యవహారము వివేకికి కలుగుట 
లేదు. కావున, "'మాయాయాం సర్వ సంభవాత్‌'(వే.పం.6-159) అవిద్యకు అద్భతమహిమ 
యుండు కారణముచే ఇంద్రియముల అధ్యాస లేకయే ఆత్మయందు కాణత్వము మొదలగు 
ధర్మాధ్యాస సంభవించుట గలదు. ఇది ధర్మాధ్యాసకు ఉదాహరణము. 

219.పూర్వోక్తరీత్యా సకల భ్రమలయందును పూర్వోక్త రెండులక్షణములును అన్వయిం 
చుచున్నవి.[1.స్వ(తనయొక్కఅభావాధికరణమందు అవభాసమగుట, 2.అధిష్టానమునకన్న 
విషమసత్తగల అవభాసము-అధ్యాస] అయితే, ఆ భ్రమలు పరోక్షాపరోక్ష భేదములచే ద్విప్ర 
కారములు. 

1.అపరోక్ష భ్రమకు ఉదాహరణము చెప్పబడినది. 

2.ఎచ్చట వహ్నిశూన్యదేశమందు మహానసత్వరూప హేతువుచే వహ్నియొక్క అనుమితి 
జ్ఞానము కలుగుచున్నదో, అథవా, వంచకుని వాక్యమువలన వహ్నియొక్క శబ్దభ్రమ కలుగు 
చున్నదో, అచట అవి రెండును పరోక్షభ్రమలగును. ఎచ్చట పరోక్షభ్రమ కలుగుచున్నదో 
అచ్చట నైయాయికులు మొదలగువారు అన్యథాఖ్యాతి మొదలగువాటిచే నిర్వహించుచున్నా 


రు. దానికన్న అన్యముగా చెప్పటయందు అద్వెతవాదికి ఆగ్రహము లేదు. 


65 శ్లో।|దుర్హటత్వమవిద్యాయా భూషణం న తు దూషణమ్‌! కథంచిద్దటమానత్వే౭ విద్యాత్వం దుర్తటం భవేత్‌ 
11(ఇష్టసిద్ది 140) ; శ్లో॥|అవిద్యాయా అవిద్యాత్వమిదమేవ తు లక్షణమ్‌।[యత్రమాణాసహిష్టుత్వమన్యథా వస్తు 
సా భవేత్‌ |॥(బ్బృ.వా.181) ; శో॥|న నిరూపయితుం శక్యా విస్పష్టం భాసతే చయా!1సా మాయేతీన్దజాలాదౌ 
లోకాః సంప్రతిపేదిరే।।శో।|విస్మయైకశరీరాయా మాయాయాశ్పోద్యరూపతః। అన్వేష్యః పరిహారో౭స్యా 


బుద్దిమద్చిః ప్రయత్నతః।1(వే.పం.6-141 & 139) 


95 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


అపరోక్షాధ్యాసయందే పారిభాషికాధ్యాసను విలక్షణముగా స్వీకరించియున్నారు.ఎందుక 
నగా, కరృత్వాద్యనర్థభ్రమ అపరోక్షమగుచున్నది. దాని స్వరూపమందు జ్ఞాననివర్త్యత్వము 
కొజకు అధ్యాస నిరూపణమున్నది. కావున, అపరోక్షభ్రమకే దృష్టాన్తత్వమునకై అధ్యాసత్వ 
ప్రతిపాదనమునందాగ్రహమున్నది. పరోక్షభ్రమలో ఇతర శాస్రములకన్న విలక్షణతను చెప్పు 
టయందు యే ప్రయోజనము లేదు. అపరోక్షభ్రమయందు పూర్వోక్తరీత్యా లక్షణ సమన్వయ 
మున్నది. 

ప్రసంగప్రాప్త ఖ్యాతుల నిరూపణము (220-244) 
అభియుకోక్తి :-శ్లో// ఆత్మభఖ్యాతిరనత్త్మాతిరఖ్యాతి ఖ్యొతిరన్యఢా/ 
తథానిర్వచనఖ్యాతిరిత్చేతత్సాతి వబ్వకమ్‌// 
శాస్రకారులచే అదనంగా స్వీకరించబడిన సత్భ్యాతితో కలిపి మొత్తము ఆరు ఖ్యాతులు 


చెప్పబడినవి. 1. సత్య్యాతి, 2. అసత్తా 


ఇతి, 3. ఆత్మఖ్యాతి, 4. అన్యథాఖ్యాతి, 5. అఖ్యాతి, 6. 


౫౫11 .అద్వెత సిద్ధాన్రమందంగీకరించిన రీతిగా అనిర్వచనీయఖ్యాతి నిరూపణము 


(220--222) 


220.సిద్ధ్దాన్రమందు అనిర్వచనీయఖ్యాతి గలదు. దాని స్వరూపమిదియగును:-ఎచ్చట 
రజ్జు మొదలగు వాటియందు సర్పాది భ్రమ కలుగుచున్నదో-అచ్చట, 

1.ప్రథమక్షణమందు సర్పాదుల సంస్కారసహిత పురుషునియొక్క తిమిరాదిదోషసహిత 
నేత్రములకు రజ్జు మొదలగువాటితో సంబన్ధము కలుగుచో, అపుడు రజ్ఞువుయొక్క విశేష 
ధర్మమగు రజ్ఞుత్వము తోచుటలేదు. రజ్ఞువందు దారముయొక్క (ముప్పురి అవయవమున్నది. 
అది తోచుటలేదు. అపుడు, 

డి.ద్వితీయక్షణమందు రజ్జవందు సామాన్య ధర్మమగు ఇదంతా తోచుచున్నది. 

[1.వర్తమానకాల పురోవర్తిత్వాదుల సంబన్ధము ఇదంతా యనబడును. దానినే సామా 
న్యాంశమనియు, ఆధారమనియు చెప్పుదురు. 

2.ముప్పురిరూపమును, త్రివలయాకారమును అగు రజ్ఞుత్వధర్మవిశిష్ట రజ్ఞువు(త్రాడు) 
విశేషాంశమనబడును. దానినే అధిష్టానమనియు చెప్పదురు.] 


96 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


ఆ అధిష్టానముయొక్క సామాన్యజ్ఞానమును అధ్యాసకు హేతువగును. ఆ సామాన్యజ్ఞాన 
ము దోషసహిత నేత్రరూప ప్రమాణముచే కలిగియున్నది. కావున, అది ప్రమయగును. నేత్ర 
మూలముగా అంతఃకరణము రజ్ఞవునుబొంది ఇదంతారూప పరిణామమును పొందుచున్న 
ది. అటుపిమ్మట, 

3.తృతీయక్షణమందు, ఆ దోషజన్య ఇదంతారూప వృత్యుపహితచేతనమందుగల అవిద్య 
యందు క్షోభము కలుగుచున్నది. (ఉపాదానముయొక్క కార్యాభిముఖత్వమునకు క్షోభమని 


4.చతుర్ధక్షణమందు ఆ అవిద్యయొక్క తమోగుణాంశమును, సత్తగుణాంశమునునగు 
రెండంశములును క్రమముగా సర్వాది విషయాకార, జ్ఞానాకార పరిణామములను పొందు 


చున్నవి. ఆ సర్పాదులును, వాటి జ్ఞానమును అవిద్యాపరిణామమును మరియు చేతన వివర్త 


మును అగును. కావున, సర్పాదులును, వాటి జ్ఞానములును అగు (అధ్యస్తుఏకధర్మియందు 
రెండు ధర్మములున్నవి. ఎట్లనగా, ఒకే పురుషరూప ధర్మియందు--స్వపితాపేక్షచే పుత్రత్వము 
ను, పితామహాపేక్షచేత పాత్రత్వమును(మనుమడు) అగు ఈ రెండు ధర్మములెట్లున్నవో, అట్లే 
ఇచట సర్పాద్యాకాశాన్త సకలప్రపంచమందును వికారియగు అవిద్యాపేక్షచే పరిణామిత్వము 
ను, రజ్వాద్యుపహిత లేక మాయోపహిత చేతనరూప అధిష్టానాపేక్షచే వివర్తత్వమును అగు 
రెండు ధర్మములున్నవి. 

1." ఉపాదానసమానసత్తావత్తగు అన్యథా స్వరూపము పరిణామమనబడును". ఎట్లన 
గా:-స్వ (దధియొక్కు ఉపాదానమగు క్షీరమునకు సమానమైన సత్త అనగా వ్యావహారిక 
సత్త కలిగినదియు మధురత్వము, క్షీరత్వము మొదలగు ధర్మములకన్నను విలక్షణమగు 
ఆమ్లత్వాది ధర్మములు గలిగియుండుటచే అన్యథారూపము దధి(పెరుగుయగును. కావున, 
అది క్షీరపరిణామము. అట్లే, పూర్వోక్త ప్రపంచముగూడ అవిద్యకు సమానమగు ప్రాతిభాసిక 
అథవా వ్యావహారిక సత్తగలిగినదియు అరూపమగు అవిద్యకన్నను, రూపముగలదియగుటచే 
అన్యథారూపమగును. కావున, ప్రపంచము అవిద్యాపరిణామము. 

2."అధిష్టానమునకన్న విషమసత్తగల అన్యథా స్వరూపము వివర్తమనబడును". ఎట్లన 
గా:-వ్యావహారికమును పారమార్థికమును అగు సత్తగల రజ్ఞ్వాపహితమును, మాయోపహి 


97 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


తమును అగునది చేతనమగును. దానికి విషమ-అనగా విలక్షణ ప్రాతిభాసికమును వ్యావ 
హారికమును అగు సత్తగలదియు, సంసారదశయందు బాధింపబడని, ఉభయచేతనములచే 
బాధింపబడునదిగా నుండుటచే, అన్యథాస్వరూపముగా ఉండుటవలన సర్పాది సర్వప్రపం 
చమును చేతన వివర్తమనబడును. 

221.ఈ రీతిగా సర్వ, దండ, మాలా, జలధార, భూమియొక్క పగులు-రేఖ(భూరేషు 


మొదలగు దశపదార్థములలో ఏయే సంస్కారసహిత పురుషుని దోషసహిత నేత్రమునకు 


రజ్ఞువుతో సంబన్థము గలిగి, దేనియొక్క ఇదంతారూప వృత్తి గలుగుచున్నదో, ఆ వృత్యుప 
హిత చేతనమందుండు అవిద్యయొక్క పరిణామము, ఆయా పదార్థములుగాను, ఆయా 
జ్ఞానరూపముగాను తోడనే (ఏకకాలమందే సహితముగానే=జంటగానే, గోశృంగములవలె) 
కలుగుచున్నది. 

1.ఒక రజ్ఞువందు సర్పాదులలో ఒకే పదార్థముయొక్క సంస్కారముతో గూడిన పది 
పురుషులయొక్క దోషసహిత నేత్రములకు రజ్ఞవుతో సంబన్ధము గలిగి, దేనియొక్క ఇదంతా 
రూప వృత్తి కలుగుచున్నదో, అద్దాని వృత్తుపహిత చేతనమందుండు అవిద్యయొక్క పరిణా 
మము ఆయా పదార్థములుగాను, వాటి వాట్‌ జ్ఞానరూపములుగాను తోడనే సంభవించు 
చున్నది. 

2.ఎచ్చట రజ్ఞువందు పది పురుషుల దోషసహిత నేత్రములకు రజ్ఞవుతో సంబన్ధము 
గలిగి సర్ప, దండ, మాలాదుల ప్రత్యేక భ్రమ ఒక్కొక్కరికి కలుగునో, అచ్చట ఎవని వృత్తుప 
హిత చేతనమందు ఏ విషయముత్పన్నమై యున్నదో, ఆవిషయము అతనికే తోచును. మరొ 
కనికి తోచుట లేదు. 

222.ఈ రీతిగా పూర్వోక్త భ్రమజ్ఞాన మెద్దియో అది ఇంద్రియజన్యముకాదు. అయితే 
అవిద్యావృత్తిరూపము. మరియు ఏ వృత్తుపహిత చేతనమందుగల అవిద్యాపరిణామము 
భ్రమరూపముగా నున్నదో, ఆ ఇదంతా రూపవృత్తి, నేత్రమువలన, రజ్జు మొదలగు విషయ 
ములయొక్క సంబన్థముచే కలుగుచున్నది. ఇదమాకారవృత్తి కొజకు మాత్రము ఇంద్రియము 
లయొక్క అపేక్ష ఉంది. సర్పాద్యాకారవృత్తి అవిద్యాపరిణామము. కావున, భ్రమజ్ఞానమందు 


ఇంద్రియజన్యత్వ ప్రతీతి యుండుటవలన నైయ్యాయికులకు ఇంద్రియజన్యత్వ బ్రాన్తి కలుగు 


98 


శ్రీ వృత్తి రత్నావళి అష్టమ రత్నము 


చున్నది. ఒకానొక వేదాన్తియు ఇట్లు అంగీకరించియున్నాడు. అయితే, అతని వార్త యుక్త్య 
నుభవములకు విరుద్ధముగా నుండుటచే సమంజసముగాదు. ఈ రీతిగా సిద్ధానమం 
దంగీకరింపబడు అనిర్వచనీయఖ్యాతియొక్క క్రమము సంగ్రహముగా నిరూపింపబడినది. 


ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం అనిర్వచనీయఖ్యాతి నిరూపణం నామ అష్టమం రత్నం సమాప్తమ్‌. 


శానా 
ప 7/4 [ 
సూ నాచు 


99 


శ్రీ వృత్తి రత్నావళి నవమ రత్నము 


అప్రమావృత్తియొక్క భేదమగు సత్భ్యాతి ప్రదర్శనపూర్వక తత్టండనము  (223--230) 


*౮౮ర1.వేదాన్తేతర మతవాదులచే స్వీకరించబడిన ఖ్యాతుల గణనము 


సత్భాతివాదానువాద పూర్వక తన్నిరాకరణ యోగ్యత (223--225) 


223.శుక్తాదులయందు రజతాది భ్రమగలిగినయెడల అచట, సిద్ధాన్తపక్షముగాక ఇతర 
మగు ఐదు పక్షములు గలవు. అవి సత్థ్యాతి, అసత్థ్యాతి, ఆత్మఖ్యాతి, అన్యథాఖ్యాతి, అఖ్యాతి 
యనునవి. ఇవి భ్రమలయొక్క నామాంతరములు. సకల మతములయందును అన్యతమ 
(వేజువేజగు) భ్రమ నామధేయము ప్రసిద్ధముగానున్నది. ఒకదానికంటె వేజిగు వేగు దానిని 
అన్యతమమందురు. 

224.వాటిలో సత్థ్యాతి వాదియొక్క సిద్దాన్తమిది:-శుకవయవములతో రజతావయవ 
ములెప్పుడును ఉన్నవి. ఎట్లు శుక్తియొక్క అవయవములు సత్యమో, అట్లే రజతావయవము 
లును సత్యమే. మిథ్యకాదు. ఏలాగు దోషసహిత నేత్రసంబన్ధము వలన సిద్ధాన్రమందు అవి 
ద్యాపరిణామమగు అనిర్వచనీయ రజతము ఉత్పన్నమై యున్నదో, అలాగే దోషసహత నేత్ర 
సంబన్థముచే రజతావయవములనుండియు సత్యరజతముత్పత్తియెయున్నది. అధిష్టానజ్ఞాన 
మువలన ఎట్లు అనిర్వచనీయ రజతనివృత్తి వేదన్తసిద్ధాన్రమందు కలదో, అట్లే శుక్తిజ్ఞాన 
మువలన సత్యరజతమునకు స్వావయవములయందు ధ్వంసము కలుగుచున్నది. ఇది సత్యా 
తివాది యొక్క మతమగును. 

225.ఆ సత్థ్యాతి వాదము నిరాకరింపదగినది. ఎందుకనగా, శుక్తిరజత దృష్టాన్తము 
వలన ప్రపంచమిథ్యాత్వానుమితి కలుగుచున్నది. సత్థ్యాతివాదములో శుక్తియందు రజతము 
సత్యము. దీనిని దృష్టాన్తముగా అంగీకరించిన ప్రపంచమున మిథ్యాత్వసిద్ధి కలుగుట లేదు. 
కావున, ఈ పక్షము నిరాకరింపదగి యున్నది. 


౫౮౧V.సత్థ్యాతివాద ఖండనము 


100 


శ్రీ వృత్తి రత్నావళి నవమ రత్నము 


226.ఈ పక్షమందు యీ దోషము గలదు:-శుక్తిజ్ఞానమునకు పిమ్మట త్రికాలములందు 
ను రజతము లేదు. ఈ కారణముచే శుక్తియందు త్రికాలములందును రజతాభావము గోచ 
రించుచున్నది. సిద్ధాన్రమందు అనిర్వచనీయ రజతము మధ్యకాలమందు తోచుచున్నది. వ్యా 
వహారిక రజతాభావము తైకాలికము. సత్థ్యాతివాదమందు వ్యావహారిక రజతముండుచో, ఆ 
కాలమందు వ్యావహారికరజతాభావము సంభవింపదు. కావున,తైకాలిక రజతాభావ ప్రతీతి 
యుండగా, వ్యావహారిక రజతమున్నదని చెప్పుట విరుద్ధము. 

అనిర్వచనీయ రజతోత్పత్తియందో ప్రసిద్ధ రజత సామగ్రి అవసరము లేదు. దోషసహిత 
అవిద్యచే దాని ఉత్పత్తి సంభవించుచున్నది. వ్యావహారిక రజతమో రజతముయొక్క ప్రసిద్ధ 
సామగ్రి లేక సంభవింపదు. కనుక సత్యరజతోత్పత్తి శుక్తిదేశమందు సంభవింపదు. 

227.శుక్తిదేశమందు రజతముయొక్క అవయవమున్నది. అదియే సత్యరజతముయొక్క 
సామగ్రియని ఆ వాది చెప్పినచో, వానినిట్లడుగవలెను. 1) రజతావయవములకు ఉద్భూతరూ 
పము గలదా? ని లేక, అనుద్భూతరూపము గలదా? 

1)ఉద్భూతరూపము కలదనినచో, రజతావయవముల ప్రత్యక్షము రజతోత్పత్తికి పూర్వమే 
కలిగి యుండవలెను. 2) అనుద్భూతరూపము కలదనినచో, అనుద్భూతరూపముగల అవయ 
వములనుండి కలిగిన రజతమును అనుద్భూతరూపము కలదియే కావలయును. ఈకారణ 
మువలన రజతప్రత్యక్షము అసంభవము. 

డిడిరి.ఎచ్చట ఒక రజ్ఞువందు పదిపురుషులకు--ఒకనికి దండము, ఒకనికి మాల, ఒకనికి 
సర్పము, మరొకనికి జలధార-ఈ రీతిగా వేజువేజు పదార్థములయొక్క భ్రమ కలుగుచు 
న్నదో, అచ్చట స్వల్ప రజ్ఞుదేశమందు అన్ని పదార్థములయొక్క  అవయవములస్థితి సంభవిం 
పదు. ఎందుకనగా, మూర్తద్రవ్యములు స్థలమును ఆటంకపజచును. సిద్ధాన్రమందో అనిర్వ 
చనీయ దండాదులున్నవి. అవి వ్యావహారిక స్థలమును ఆటంకపజచవు. ఆ దండాదులయం 
దు స్థలమును ఆక్రమించుట అను ఫలమును అంగీకరింపనిచో దండాదులను సత్య పదార్థ 
ములని చెప్పుట విరుద్ధమును నిష్పయోజనమును అగును. 

229.దండాదుల ప్రతీతి మాత్రము కలుగుచున్నది. స్థాననిరోధాది అన్యకార్యము వాటి 


వల్ల కలుగుట లేదనినచో అనిర్వచనీయ వాదమే సిద్దించుచున్నది. 


101 


శ్రీ వృత్తి రత్నావళి నవమ రత్నము 


230.భ్రమస్థలములందు సత్పదార్థములయొక్క ఉత్పత్తిని అంగీకరించినయెడల అగ్నితో 
గూడిన ఉషర భూమియందు జలభ్రమము కలుగుచో, ఆ జలమువలన అగ్ని చల్లబడవల 
యును. ప్రత్తిమీద పెట్టబడిన గురిగింజ గుత్తియందు అగ్మిభ్రమ కలుగునెడ ఆ ప్రత్తి మండిపో 
వలయును. 'శుంజాభుంజాది దప్యూత శాన్యారోవత వహ్నినా (వే.పం.7-159. కావున, అవ 
యవమైతే స్థలమును ఆక్రమించుట మొదలగు వాటికి హేతువు కాదు. మరియు అవయవి 
వలనను యే కార్యము కలుగుటలేదు. ఈ ప్రకారముగా ఆ పదార్థములను సత్యములని 
చెప్పుటను విన్న బుద్దిమంతులకు నవ్వు కలుగునుగదా! కావున, సంపూర్ణముగా(సర్వ 
ప్రకారములచే) యుక్తికి అసమంజసముగా నుండుటవలన ఈ పక్షము గ్రాహ్యము కాదు. 


ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం సత్థ్యాతివాదానువాదపూర్వక తత్టండనం నామ నవమం రత్నం సమాప్తమ్‌ 


(సు Mt 


FS సై! 


cs 


సఖ హయ 


102 


శ్రీ వృత్తి రత్నావళి దశమ రత్నము 


అప్రమావృత్తియొక్క భేదమగు అసత్భ్యాతి(మాధ్యమికులు-శూన్యవాదిప్రదర్శనపూర్వక 
తత్ధండన మును (231--234) 
XXXV.ద్వివిధ అసత్థ్యాతివాదానువాదమును, అసత్య్ట్యాతివాదిని అడుగవలసిన 


ప్రశ్నయును (231--232) 


231.అసత్య్యాతి రెండుఆవిధములు. 1)శుక్త్యధిష్టానమందు అసద్రజత ప్రతీతిరూపము. 
నిఅసద్రజతత్వసమవాయ ప్రతీతిరూపము. ఈ రెండును అసంగతములే. ఎందుకనగా, 
232. ఎవడసత్ట్యాతిని అంగీకరించునో, వానినిట్టడుగవలయును. అసత్థ్యాతియను వాక్య 


మందు, 


1అసత్తను పదమునకు అర్థము స్వరూపాభావమా(నిఃస్వరూపమా)? లేక వుఅబాధ్యవిల 


క్షణమా? 
XXXV1.అసత్థ్యాతివాద ఖండనము (233--234) 


233. 1అసత్యాతియందు అసత్తను పదమునకు స్వరూపాభావమే అర్థము అని 


శ్లో// ముదము ముఖో జహ్సా శాన్దీ మాతా యే వంధ్యా ఆనీత్‌/ 
దీతా(హ్రోబాల బ్రహ్మచారి అవత్రస్క దితామువాః// 
నా నోట నాలుక లేదు. మా తల్లి గొడ్రాలు. మా తండ్రి బాలబ్రహ్మచారి.మా తాతకు 

కొడుకులే లేరు. అను వాక్యమువలె అసత్టాతి వాదమునంగీకరించుట సిగ్గుచేటు. వ్యాఘాత 
దోషగ్రస్తము, గాన అసంగతమగును. ఏలననగా, సత్తాస్ఫూర్తి లేనిదానిని నిఃస్వరూపము= 
స్వరూపము లేనిదందురు. కావున, 'నత్తాన్ఫూర్తి శూశ్యయున్ను వ్రతీతముగుచుశ్చది” అను అస 
త్య్యాతివాదమును చెప్పినచో పూర్వోత్తరవిరోధము(వ్యాఘాతము)సిద్ధించుచున్నది. సత్తాస్ఫూ 
ర్తి రహిత వస్తువుయొక్క ప్రతీతిని నుడువుట (చెప్పుట) విరుద్ధమేయగును. 


103 


శ్రీ వృత్తి రత్నావళి దశమ రత్నము 


234. కావున, అబాధ్యవిలక్షణము అసత్తను పదమునకర్థము అని నుడివినచో, అబా 
ధ్యవిలక్షణము బాధ్యమగుచున్నది. బాధ66మగుదానిని బాధ్యమని చెప్పుదురు. ఈ రీతిగా 
బాధమగుటకు తగినజ్ఞానమే అసత్థ్యాతి యనబడుననుట సిద్ధించుచున్నది. అదియే సిద్దాన్తి 


పక్షమగును. ఎందుకనగా, సిద్ధాన్రమందు అనిర్వచనీయఖ్యాతి అంగీకరింపబడినది. బాధ 


యోగ్యమే అనిర్వచనీయము. కావున, సిద్ధాన్రమునకు విలక్షణముగా ఒక అసత్య్యాతి వాద 


మున్నదనుట సంభవింపదు. 
ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం అసత్య్యాతి ప్రదర్శనపూర్వక తత్టండనం నామ దశమం రత్నం సమాప్తమ్‌ 


66 శ్లో।సాక్షాత్యృతేత్వధిష్థానే సమనంతర నిశ్చితిః। అధ్యస్యమానం నాస్తీతి బాధ ఇత్యుచ్యతే బుధైః॥। 
(వేదాన్త సిద్ధాన్ర ముక్తావళి 40) 


104 


శ్రీ వృత్తి రత్నావళి ఏకాదశ రత్నము 


అప్రమావృత్తియొక్క భేదమగు ఆత్మఖ్యాతి ప్రదర్శనపూర్వక ఖండనము (235--240) 
XXXVI .ఆత్మఖ్యాతి(విజ్లానవాది--యోగాచారివాదానువాద పూర్వక తత్సండనము 


(235--238) 

235.ఆత్మఖ్యాతివాదము గూడ అసంగతము. ఎందుకనగా, విజ్ఞానవాది మతమందు 
ఆత్మఖ్యాతి గలదు. క్షణికవిజ్ఞానరూప బుద్దిని విజ్ఞానవాది ఆత్మయని చెప్పుచున్నాడు. వారి 
మతములో బాహ్యరజతము లేదు. అయితే విజ్ఞానరూప ఆత్మధర్మమగు రజతము ఆంతరస 
త్యము. అది దోషబలమువలన బాహ్యమందు ప్రతీతియగుట భ్రమ. కావున, రజతజ్ఞానమం 
దు రజతగోచరత్వ అంశము భ్రమ కాదు. అయితే రజత బాహ్యదేశస్థితత్వ ప్రతీత్యంశమందు 
భ్రమ గలదు. బాహ్యదేశమందు రజతముయొక్క ఉత్పత్తిని అంగీకరించినచో, దానికి సత్య 
త్వము సంభవించదు. అనిర్వచనీయమని ఒప్పవలయును. ఆ అనిర్వచనీయ వస్తువు లోక 
మందు అప్రసిద్ధము. కావున, అప్రసిద్ధకల్పన(కపోలకల్పనుయను దోషము ప్రాప్తమగును. 


కనుక ఆంతర రజతముత్పత్తి యగుచున్నదనుకొనుటలో యే దోషమును లేదు. ఇది విజ్ఞా 


నవాది యొక్క అభిప్రాయము. 

236.ఈ మతముగూడ సమంజసముగాదు. రజతము ఆంతరమనెడు అనుభవము ఎవ 
రికినీ లేదు. భ్రమస్థలమందైనను, యథార్థస్థలమందైనను రజతాదులయొక్క ఆంతరత్వము వి 
ప్రమాణము వలనను సిద్ధించదు. సుఖాదులు ఆంతరములను, రజతాదులు బాహ్యములును 
అను అనుభవము సర్వులకు ఉన్నది. రజతమును ఆంతరమని అంగీకరించుటలో అనుభము 
నకు విరోధమగుచున్నది. ఆంతరమునకు సాధనమగు ప్రమాణ యుక్తులున్ను లేవు. కావున, 
రజతము మొదలగు పదార్థములు స్వప్నంవినా జాగ్రతయందు ఆంతరమనుట అప్రసిద్ధమే 
యగును. బాహ్యస్వభావమునకు భ్రమస్థలమందు ఆంతరకల్పన అప్రసిద్ధ కల్పన యగును. 
ఆంతరమగునేని "మయి రజతమ్‌" "అహం రజతమ్‌" అని ప్రతీతి కావలయును. "ఇదం 


105 


శ్రీ వృత్తి రత్నావళి ఏకాదశ రత్నము 


రజతమ్‌" అని యిట్లు రజతముయొక్క బాహ్యప్రతీతి కలుగకూడదు. కావున, ఆంతరరజతము 
సంభవింపదు. బాహ్యదేశమందు దాని ప్రతీతియు పొసగదు. అయితే, 
237.బాహ్యదేశమందు అనిర్వచనీయము ఉత్పత్తియగుచున్నదనే సిద్ధాన్రక్రమమే సమంజ 
సమగుచున్నది. పూర్వము అనిర్వచనీయ వస్తువునకు అప్రసిద్ధ దోషము చెప్పబడినది. అది 
యు అజ్ఞానమువలన చెప్పబడినదేయగును. ఎందుకనగా, 
238.అద్వైతవాదమునం దిది ముఖ్యసిద్ధాన్తమగును. 


చేతనము సత్యము. 2) దానికి భిన్నమగు సర్వము మిథ్య. "అతో౭ న్యదార్తమ్‌"(బృ.౩- 
4-2+3-5-1+3-7-23). అనిర్వచనీయమును మిథ్య యందురు.(ప్రతిపన్నోపాధౌ తైకాలిక 


నిషేధప్రతియోగిత్వం మిథ్యాత్వమిత్యద్వెతసిద్దౌ) కావున, చేతనమునకు భిన్నమగు పదార్థము 


ను సత్యమని చెప్పుటలోనే అప్రసిద్ధ కల్పనయున్నది. చేతనమునకన్న భిన్నమగు పదార్థముల 
లో అనిర్వచనీయత్వము అతిప్రసిద్ధము. యుక్తిసహిత విచారణలోను ఏ అనాత్మ పదార్థము 
యొక్క స్వరూపమును సిద్దించుట లేదు. అయితే ప్రతీతమగుచున్నది. కావున, సకల అనాత్మ 
పదార్థములును అనిర్వచనీయములే. సిద్ధాన్రమందు అనిర్వచనీయ పదార్థమెద్దియు సత్యము 
కాదు. గంధర్వనగరమువలె సకల ప్రపంచమును దృష్టనష్టస్వభావము కలదియే యగును. 

XXXV11.అనిర్వచనీయఖ్యాతి పూర్వకముగా అద్వెతమతమున అనిర్వచనీయ పదార్థ 
ప్రసిద్ధి (239--240) 

239.స్వష్నమునకన్నను జాగ్రత్సదార్థమునకు కించిత్తును భేదముం7లేదు. 'తథ్య త్రయః 

ఆవనధథాః త్రయః శ్వట్మాః" (ఐతరేయ 1-3-12. శుక్తిరజతము ప్రాతిభాసికము. కాంతాకరస్థ 
రజతము వ్యావహారికము. ఈ రీతిగా అనాత్మ పదార్థములయందు మిథ్యాత్వము, సత్యత్వ 
ములగు పరస్పర విలక్షణ ధర్మములు చెప్పబడియున్నవి. అట్లు చెప్పబడియుండుట, స్టూలబు 
ద్ధిగలవారికి అద్వెతజ్ఞానమందు ప్రవేశించుటకొబికు అరుం ధతిన్యాయముచేనని తెలియదగిన 
ది. స్టూలబుద్దిగల పురుషునికి ప్రథమమందే ముఖ్యసిద్దాన్త క్రమమును చెప్పినయెడల ఆ 


అద్భుతసిద్ధాన్తమును విని, అనాత్మ సత్యత్వభావనగల పురుషుడు శాస్త్రమునకు విముఖుడై 


67 శో॥॥దీర్ణస్వష్నమిమం విద్ధి దీర్ణం వా చిత్తవిభ్రమమ్‌।! దీర్ణం వాపి మనోరాజ్యం సంసారం రఘునందన ॥। 


(యో.వా.6-28-28) 


106 


శ్రీ వృత్తి రత్నావళి ఏకాదశ రత్నము 


పురుషార్థమునుండి భ్రష్ణుడగును. కావుననే, 
1--2 అనాత్మ పదార్థములకు వ్యావహారిక, ప్రాతిభాసిక భేదముచే ద్వివిధ సత్తలు 


చెప్పబడినవి. 3. చేతనమునకు పారమార్థిక సత్త చెప్పబడినది. 


240.చేతనముకన్నను ప్రపంచమునకు దుర్ప్వలసత్త బుద్ధియందు ఆరూఢముకాగా, సకల 


అనాత్మ పదార్థములను స్వప్నాది దృష్టాన్తములవలన ప్రాతిభాసికమని తెలిసి, “శతి శోతి'బృ. 
3-9-26+ 4-2-4+ 4-4-22), హా నాశాశ్తీ కిజ్బథ '(కరో.2-1-11+ బృ.4-4-19), 'అతోజ౭థ్య 
దార్హమ్‌ (బృ.3-4-2+3-5-1+-7-239) ఇత్యాది నిషేధవాక్యములవలన సకల అనాత్మలను 
సత్తాస్ఫూర్తి శూన్యముగా నెజుగవలెను. ఇందుకే సత్తాభేదము చెప్పబడినది. కాని, అనాత్మ 


పదార్థముల పరస్పర సత్తాభేదమందు అద్వెతశాస్త్రమునకు తాత్పర్యము లేదు. కావున, 
అద్వెతవాదికి అనిర్వచనీయ పదార్థము అప్రసిద్ధమని నుడువుట విరుద్ధము. ఈ రీతిగా 


ఆత్మఖ్యాతి వాదియొక్క మతము అసంగతము, అని నిరూపింపబడినది. 


ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం ఆత్మఖ్యాతివాదానువాద పూర్వక తత్టండనం నామ ఏకాదశం రత్నం సమాప్తమ్‌. 


స్ట 0 
9 
ల్‌ 


{3 


Ce ED oan కక్ష 


107 


శ్రీ వృత్తి రత్నావళి ద్వాదశ రత్నము 


XXX1X.అప్రమావృత్తియొక్క భేదమగు అన్యథాఖ్యాతి ప్రదర్శనపూర్వక తత్సండనము 
(241--242) 

241.అట్లే, నైయాయికులు అన్యథాఖ్యాతిని ఒప్పుచున్నారు. వారి క్రమమిదియగును:- 
దోషసహిత నేత్రసంయోగము రజ్ఞువుతో ఎపుడు కలుగునో, అపుడు రజ్ఞుత్వధర్మముతో 
నేత్రమునకు సంయుక్త సమవాయ సంబన్ధము కలుగుచున్నది. అయితే దోషబలమువలన 


రజ్ఞుత్వము తోచుటలేదు. రజ్ఞువందు సర్పము తోచుచున్నది. ఆ సర్పత్వజ్ఞానము నేత్రజన్యము. 


దానియందు పూర్వదృష్ట సర్ప్వముయొక్క ఉద్బుద్ధ సంస్కారము సహకారియగుచున్నది. ఈ 
మతమునందు ధర్మియగు సర్వము ఏదియో దాని అధ్యాస లేదు. అయితే సర్పత్వరూప 
ధర్మమాత్రముయొక్క అధ్యాసయే యున్నది. ఇది నవీన నైయాయికుల మతమగును. 

242.ఆ నవీన నైయాయికుల మతమును సరికాదు. ఎందుకనగా, నేత్రముతో అంతరా 
య(వ్యవధానము=దూరము)సహిత సర్పజ్ఞానము రజ్ఞువందు సంభవింపదు. రజ్ఞుసమీపమం 
దు సర్ప్వముండినయెడల రెంటితోను నేత్రమునకు సంయోగము కలిగి సర్పమునందుండు 
సర్పత్వముయొక్క నేత్రజన్య భ్రమజ్ఞానము రజ్జవందు సంభవించును. ఎచట రజ్ఞుసమీపమం 
దు సర్పము లేదో, అచట రజ్ఞువందు సర్పత్వ భ్రమ నేత్రజన్యమనుట సంభవింపదు. ఇచట 
ఏకారణముచే సర్పవ్యక్తితో నేత్రసంయోగాభావముచే సర్పత్వముతో నేత్రసంయుక్త సమవా 
యాభావమున్నదో, ఆ కారణముచే సర్పత్వవిశిష్ట రజ్ఞుజ్ఞానము సంభవించదు. ఈ రీతిగా 
అన్యథాఖ్యాతియు అసంగతమే యగును. 


ఇతి శ్రీ వృత్తిరత్నావళ్యాం అన్యథాఖ్యాతి ప్రదర్శనపూర్వక తత్టండనం నామ ద్వాదశం రత్నం సమాప్తమ్‌. 


108 


శ్రీ వృత్తి రత్నావళి త్రయోదశ రత్నము 


(త్రయోదశ రత్నము 


అప్రమావృత్తియొక్క భేదమగు అఖ్యాతివాద ప్రదర్శన పూర్వక ఖండనము 
(243--248) 
ఎ ఓ .అఖ్యాతి వాదానువాద పూర్వక తన్మతఖండనము (243--244) 


243.సాంఖ్య,ప్రభాకరుల మతమందు అఖ్యాతిని అంగీకరించియున్నారు. దాని స్వరూ 
పమిదియగును:-1.ఎచ్చట శుక్తితోను, అట్లే రజ్ఞువుతోను దోషసహితనేత్రమునకు సంబన్ఫ 
ము కలుగుచున్నదో, అచ్చట శుక్తియొక్క విశేషరూపము, అట్లే రజ్ఞువుయొక్క విశేషరూప 
మున్ను తోచుటలేదు. అయితే సామాన్యరూప'"ఇదం" తోచుచున్నది. 

2.శుక్తితో నేత్రసంబన్ధజన్యజ్ఞానము కలుగగా రజతముయుక్క సంస్కారముద్చుద్ధమై 
శుక్తియొక్క సామాన్యజ్ఞానము కలిగిన పిమ్మట ఉత్తరక్షణమందు రజతస్యతి కలుగుచున్నది. 
అట్లే, రజ్ఞువుయొక్క సామాన్యజ్ఞానోత్తర క్షణమందు సర్పస్మ్యతి కలుగుచున్నది. యద్యపి, 
సకల స్మృతిజ్ఞానములందును పదార్థముయొక్క తత్తా(తద్‌=అది అను అంశముభాసించుచు 
న్నది. తథాపి, దోషసహిత నేత్రసంబన్థమువలన సంస్కారము ఉద్భుద్ధమగును. అచట ఆ 
దోషమాహాత్మ్యమువలన తత్తను(తద్‌ అను ధర్మముయొక్క అంశము ప్రముష్ట(లోపుమ 
గుచున్నది. కావున,లోపించిన తత్తను ధర్మముయొక్క స్మృతి కలుగుచున్నది. లోపముగానుం 
డు (ప్రముష్టు తత్తను ధర్మము దేనికి గలదో అది "ప్రముష్టతద్ధర్మ మను పదమున కర్థము. ఈ 
రీతిగా "ఇదం రజతమ్‌" "అయం సర్వః" ఇత్యాది స్థలములందు రెండు జ్ఞానములు గలవు. 

౨శుక్తి రజ్ఞవుల సామాన్య ఇదంతారూప ప్రత్యక్షజ్ఞానము యధథార్థము. గిరజత 
సర్పముల స్మృతి జ్ఞానమును యధథార్థమే యగును. కావున, భ్రమజ్ఞానము అప్రసిద్ధమగును. 

యద్యపి, ఏ పదార్థమందు ఇష్టసాధనత్వజ్ఞానము కలుగుచున్నదో, దానియందు ప్రవృత్తి 
కలుగుచున్నది. దేనియందు అనిష్టసాధనత్వజ్ఞానము కలుగుచున్నదో, దానినుండి నివృత్తి 
కలుగుచున్నది. ఈ మతములో శుక్తియందు ఇష్టసాధనత్వజ్ఞానమును, రజ్జవునందు అనిష్టసా 
ధనత్వజ్ఞానమును చెప్పినచో భ్రమాంగీకారమగును. కావున, ఇష్టసాధనత్వ, అనిష్టసాధనత్వ 


109 


శ్రీ వృత్తి రత్నావళి త్రయోదశ రత్నము 


జ్ఞాన అభావము వలన, శుక్తియందు రజతేచ్చగలవానికి ప్రవృత్తియు,రజ్ఞువందు నివృత్తియు 
కలుగకూడదు.అయితే కలుగుచున్నది.కావున, భ్రమజ్ఞానమావశ్యకమున్నది. 

తథాపి, (అఖ్యాతి వాది?) 1) ఏ పదార్థమందు పురుషునికి ప్రవృత్తి కలుగుచున్నదో, ఆ 
పదార్థముయొక్క సామాన్యరూప ప్రత్యక్షజ్ఞానమున్ను, 2ఇష్టపదార్థముయొక్క స్మతియు, 
ఇస్కతి విషయముకు మరియు పురోవర్తియగు పదార్థమునకు భేదజ్ఞాన అభావమును, 


ఇలట్లే, సృతిజ్ఞానమునకు మరియు పురోవర్తియగు పదార్థజ్ఞానమునకు భేదజ్ఞాన అభా 


వముండుటయు-ఇంతటి సామగ్రీలు ప్రవృత్తికి గలవు. రజ్ఞువందు సర్పజ్ఞానమువలన యే 
నివృత్తి కలుగుచున్నదో, అదియును విముఖ ప్రవృత్తియే యగుచున్నది. కావున, భ్రమజ్ఞానము 
లేకయే ప్రవృత్తి సంభవించుచున్నది. ఇది అఖ్యాతి వాది అభిప్రాయము. జ్ఞానద్వయముల 
యొక్క వివేకము లేమియు, ఉభయ విషయములయొక్క వివేకము లేమియు అఖ్యాతియను 
పదమునకు పారిభాషికార్థమగును. 

244.ఈ అఖ్యాతివాద మతముగూడ సమీచినము(యోగ్యము) కాదు. ఎందుకనగా, 
ఎశుక్తియందు రజత భ్రమవలన ప్రవృత్తమైన పురుషునికి రజతలాభము కలుగనిచో, అపుడా 
పురుషుడు "రజతాభావస్థల మందు, రజతజ్ఞానమువలన నాకు నిష్ఫలప్రవృత్తి కలగెను"అని 
చెప్పుచున్నాడు. ఈరీతిగా భ్రమజ్ఞానము అనుభవసిద్ధము. దానికి లోపము సంభవింపదు. 
గృిమరుభూమియందు జలమునకు బాధము కలుగుచో, అపుడు "నాకు మరుభూమియందు 
మిథ్యయగుజలప్రతిభాస కలిగినది"అని చెప్పుచున్నాడు. ఈ బాధచేతను మిథ్యా జలమును 
తద్‌ జ్ఞానమును కలుగుచున్నవి. అఖ్యాతివాదక్రమరీతిగానో "రజతస్యృతికిని శుక్తిజ్ఞానము 
నకును భేదము గ్రహింపబడని కారణముచే నాకు శుక్తియందు ప్రవృత్తి కలిగినది" అను 
బాధము కలుగ వలయును. "మరుభూమియొక్క ప్రత్యక్షము వలనను, జలముయొక్క 
స్మృతివలనను నాకు ప్రవృత్తి కలిగినది"అను బాధము కలుగవలయును. 

విషయమున్ను అట్లే భ్రమజ్ఞానమున్ను అగు ఈ రెండును విడిచి అనేక విధములగు 
విరుద్ధకల్పనలు అఖ్యాతివాదమందు కలవు. తథాహి(ఉక్తార్థ దృఢీకరణం=తథాహి) 1నేత్రసం 
యోగము కలిగి దోషముయొక్క మాహాత్మముచే శుక్తియొక్క విశేషరూప జ్ఞానము కలుగు 
టలేదను కల్పనయు, అట్లే నితత్తా (అదియను ధర్మముయొక్క అంశముయొక్క ప్రమోషము 


110 


శ్రీ వృత్తి రత్నావళి త్రయోదశ రత్నము 


(లోపమువలన స్మతికల్పనయు, 3)విషయములయొక్క భేదమున్నది, కాని తోచుటలేదను 
టయు, అట్లే 4జ్ఞానములకు భేదమున్నది. కాని, ఎప్పుడును తోచుటలే దు-ఇత్యాది సకల 
కల్పనలు విరుద్ధములగును. వాస్తవానికి శుక్తిదేశమందు రజతప్రతీతి కాలములో అభిము 
ఖదేశమందు రజతప్రతీతి కలుగుచున్నది. కావున, అఖ్యాతివాదమున్ను అనుభవ విరుద్ధమే 
యగును. ఈ రీతిగా ఖ్యాతులయొక్క నిరూపణము చేయబడినది. 


విశేషము :- 
శ్లో// అతోజదిద్యాం దిశా భ్రాశ్రరయోగాదభ్యవయతామ్‌/ 
యాయామాత్రం తు శుక్తాదౌ రజతాదీతి వాదిభిః// 
శ్లో// యూయోదిద్యాది శభైర్యాశ్రుతివు శృతియూదితా/ 
నా జగత కృతిర్యాయా యతో మాయామయా బ్రమాః// (ఇష్టసిద్ధి.1-33 & 34) 
శ్రుతి స్మృతి ఇతిహాసపురాణాదులందు "మాయాం తు ప్రకృతిం విద్యాత్‌'(శ్వే.4-10) 
మరియు మాయా, అవిద్య, తమః, కారణమ్‌, లయః, శక్తిః, సుప్తిః, మహాసుప్తిః, నిద్రా, 
అక్షరమ్‌, ఆకాశమ్‌, అజ్ఞానమ్‌, ప్రకృతి ఇత్యాద్యనేక పర్యాయ శబ్దములచే పిలువబడు మాయ 
యే (అజ్ఞానమే) మహదాది సమస్త జగత్తునకు మూలకారణము.శుక్తాదులందు రూప్యాది 
భ్రమలు(మాయామయములుఅజ్ఞాన కార్యములని ఎట్లు లోకంలో ప్రసిద్ధమో, అట్లే పైన 


విస్తారంగా వివరించబడిన సమస్త అధ్యాసములు(భ్రాన్తులు) అవిద్య (అజ్ఞానము) లేకుండా 


సంభవించవు. ఈ ప్రకారముగా అజ్ఞానము అధ్యాసమునకు కారణమగును. 


X ఓ 1. తర్కభ్రమయొక్క నిర్ణయముతో ఖ్యాతి నిరూపణమును ఖండనముయొక్క 
ఉపసంహారముతో చతుర్ధశ జ్ఞానములును నుడువుట 245-248. 

245.యద్యపి, అనిర్వచనీయఖ్యాతియొక్క మండనమును అన్యఖ్యాతుల ప్రతిపాదనము 
మరియు ఖండనములును ఇతర గ్రంథములయందు విస్తారముగా నిరూపింపబడియున్నవి. 
తథాపి, ఆ యుక్తులు కఠినముగానుండుటచే స్వల్పబుద్దిగల ఆస్తిక అధికారులకు ఉపయోగ 
ముగా నుండవని తెలిసి ఇచ్చట సంగ్రహముగా దాని తత్త్వము మాత్రము వ్రాయబడినది. 

246. ఈ రీతిగా సంశయమును నిశ్చ్వయమును అగు భ్రమము నిరూపింపబడినది. అట్లే 
మూడవదియగు తర్కమున్ను భ్రమయేయగును. ఏలననగా “వ్యావ్యయుశు ఆరోవించులబో 


111 


శ్రీ వృత్తి రత్నావళి త్రయోదశ రత్నము 


వ్యాదకయుశు ఆరోదించుట తర్కమనదబడును” ఎట్లు, 'యది వహి? నన్కొత్తదా ధూయూ2 
థి నస్కాల్‌" వహ్నిలేదంటే ధూమమున్ను లేదు-అను జ్ఞానము ధూమవహ్నులతోకూడిన 
దేశమందే కలదగును. ఇది తర్కము. అచ్చట వహ్నియొక్క అభావము వ్యాప్యము. ధూమ 
అభావము వ్యాపకము. వహ్మ్యభావమును ఆరోపించుటచే ధూమాభావముయొక్క ఆరోప 
ము కలుగుచున్నది. వహ్ని ధూమములుండగా వహ్నియొక్క అభావ జ్ఞానమును ధూమాభావ 
జ్ఞానమును ఉన్నవి. గావున భ్రమయే యగుచున్నవి. బాధముండగా భ్రమకలుగుచున్నది. 
కావున దానిని ఆరోపమందురు. 

247.యద్యపి తర్కజ్ఞానమున్ను భ్రమనిశ్చయమునందు అంతర్భావమగును. తథాపి(అట్లె 
నను) ఇచ్చట ధూమవహ్నులయొక్క సదా వముండుటచే వాటి అభావముయొక్క బాధయున్న 
ది. అది యుండునపుడును, పురుషుని ఇచ్చచే వహ్మ్యభావ ధూమాభావముల భ్రమజ్ఞానము 
కలుగుచున్నది. కావున, ఆరోపరూప విలక్షణత్వముండుటచే ప్రత్యేకముగా చెప్పబడినది. 

248.ఈరీతిగా ప్రమా అప్రమారూప భేదముచే వృత్తిజ్ఞానము త్రయోదశ విధములు. 


యద్యపి, వృత్తిజ్ఞానముయొక్క ప్రసిద్ధ భేదము త్రయోదశవిధములే యగును. అవాంతర 


భేదములు అనంతములు. తథాపి, స్వష్నముయొక్క ప్రాతిభాసికరజ్ఞు మొదలగు వాటిచే అవ 
చృిన్నచేతనమందు అధ్యస్తసర్పము మొదలగు వాటియొక్క జ్ఞానముచేరి చతుర్దశజ్ఞానములు. 
ఈరితిగా రత్నములుగా * ఉపమింపబడిన చతుర్దశవృత్తిజ్ఞానముల స్వరూపమును, కారణ 


మును, లక్షణపూర్వకముగా సంగ్రహముగా నిరూపింపబడినవి. 


ఇతి శ్రీవృత్తిరత్నావళ్యాం అఖ్యాతివాదానువాద పూర్వక తత్టండనం నామ త్రయోదశ రత్నం సమాప్తమ్‌ 


సముద్ర రత్నములు వృత్తిరత్నావళి రత్నములు విచారసాగరరత్నములు 


హాలాహలము(విషము) వివేకము 


ఉచ్చెశ్రవము(అశ్వము) వైరాగ్యము 


ఐరావతము(ఏనుగు) 


కౌస్తుభమణి 


కామధేనువు 


కల్పవృక్షము 


లక్ష్మీ దేవి 


112 


శ్రీ వృత్తి రత్నావళి 


త్రయోదశ రత్నము 


అప్పరస రంభ 


ఈశ్వర జ్ఞానము 
ఇ 


సమాధానము 


పారిజాత వృక్షము 


తర్క భ్రమ 


ముముక్షుత్వము 


వారుణీ(మదిరా) 


సంశయ భ్రమ 


శ్రవణము 


పాఇ్బజన్యము(శంఖము) 


నిశ్చయ భ్రమ 


మననము 


చంద్రుడు 


యథార్థ గ్భుతి 


నిదిధ్యాసనము 


ధన్వన్తరి 


అయథార్డ స్మృతి 


స్వాప్నిక ప్రాతిభాసిక శుక్తిరజతాది 


జానము 
Ea 


తత్త్వంపదార్ద శోధన 
మహావాక్యోపదేశము 


JIE 


06000000౦౦ 
చ —” 


113 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్దశ రత్నము 


క చతుర్దశ రత్నము 


వృత్తిఫల నిరూపణము 249-257. 
X LI. అవస్తాత్రయ నిరూపణము 249-255. 


249. పూర్వోక్త వృత్తిరూప జ్ఞానముయొక్క ప్రయోజనము నిరూపింపబడుచున్నది: 

(1) జీవునికి అవస్థాత్రయ సంబంధము వృత్తి వలననే గలుగుచున్నది. 

(2) పురుషార్థప్రాప్తి వృత్తివలననే గలుగుచున్నది.కావున, 

(1) సంసారప్రాప్తికి హేతువు వృత్తియగుచున్నది. (యన ఏవ మశుష్యాణాం కారణం 

బథ్గయోక్షయో?) 

(2) మోక్షప్రాప్తికి హేతువును వృత్తియేయగును. ఎందుకనగా, 

250.అవస్థాత్రయ సంబంధమువలన జీవునికి సంసారము కలుగుచున్నది.అవస్థయను 

పదము కాలవాచకము. 

(1స్వష్నావస్థకును సుషుప్త్యవస్థకును వేజిగు, ఇంద్రియజన్యజ్ఞానమునకును, ఇంద్రియజ 
న్యజ్ఞాన సంస్కారమునకును ఆధారకాల మెద్దియో, అది "జాగ్రదవస్థ '68 యనబరగు(అనద 
గును). 

సుఖము మొదలగువాటియొక్క జ్ఞానకాలమందును, ఉదాసీన కాలమందును యద్యపి, 
ఇంద్రియజన్యజ్ఞానము లేదు. తథాపి, దానిసంస్కారము మాత్రమున్నది. ఇంద్రియజన్యజ్ఞాన 
సంస్కారము స్వప్నసుషుప్త్య వస్థలయందు కలదు. కావున, స్వప్న సుషుప్త్యవస్థలకన్న వేజగు 
కాలము చెప్పబడినది. 

ఈరీతిగా "జాగ్రదవస్థ" యను వ్యవహారము ఇంద్రియజన్య జ్ఞానాధీనమగుచున్నది. ఆ 
ఇంద్రియజన్య జ్ఞానము అంతఃకరణ వృత్తిరూపము. 

అంతఃకరణవృత్తియొక్క ప్రయోజనము మతభేదముచే కొందరు ఆవరణనివృత్తిని గ్రహిం 


68 1.ఇంద్రియైరర్టోపలబ్దిర్దాగరణమ్‌। జి.కరణేషూపసంహృతేషు జాగరితసంస్కారజః ప్రత్యయః సవిషయః 
స్వప్న ఇత్యుచ్యతే! ౩.సర్వప్రకారజ్ఞానోపసంహారే బుద్దేః కారణాత్మనా౭వస్తానం సుషుప్తిః।(పంచీకరణములో). 


114 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్దశ రత్నము 


చెదరు. 

[అందులో గూడ అనేక మతములు(అభిప్రాయములు)గలవు. 1."ఆవరణభంగార్థా వృత్తిః", 
2.విషయప్రకాశము కొజకు ప్రమాతతో విషయమునకు సంబస్థమును కూర్చుట వృత్తియొక్క 
ప్రయోజనము (సంబన్న్దార్థా వృత్తి, 3."స్వచ్చతా సంపాదనార్ధా వృత్తిః', 4."అభిభవార్థా వృత్తిః'. 
ఇట్లు అనేక మతభేదములు "సిద్ధాన్తబిందు"లో ప్రతికర్మవ్యవస్థ యందు గనందగును.] 

పూర్వోక్త ప్రయోజనముగల _ ఇంద్రియజన్య అంతఃకరణవృత్తి జాగ్రదవస్థయందు 
కలుగుచున్నది. 


251. (ఇంద్రియ అజన్య విషయ గోచరాంతకరణ అపరోక్షవృత్తి యేదియో, అద్దాని 


యవస్టను "స్వప్నావస్థ"'యందురు. స్వప్నమందు జేయమును జ్ఞానమును అంతఃకరణ పరి 
® ® ఇ ఇ 


ణామము. 

252.(39)సుఖగోచరమును,అవిద్యాగోచరమును అగు అజ్ఞానసాక్షాత్పరిణామరూప వృత్తి 
యొక్క అవస్థను 'సుషుప్త్యవస్థ''యందురు.సుషిప్తియందు అవిద్యావృత్తిసుఖగోచరమును అజ్ఞా 
నగోచరమును అగుచున్నది. 

253.యద్యపి,"అహం నజానామి"'యను అవిద్యాగోచరవృత్తి జాగ్రతయందును కలుగు 
చున్నది. తథాపి,ఆ వృత్తి అంతఃకరణముయొక్కదియగును. అవిద్యయొక్కదికాదు.అట్లే, ప్రాతి 
భాసికరజతాకారవృత్తి జాగ్రతయందు అవిద్యాపరిణామమే. అయితే, అది అవిద్యాగోచర 
ముకాదు. అట్లే సుఖాకారవృత్తి జాగ్రతయందున్నది. అది అవిద్యా పరిణామము కాదు. 

254. ఈరీతిగా ఉక్త సుషుప్త్యవస్థయందలి అవిద్యావృత్తియందు ఆరూఢమైన సాక్షి అవిద్య 
ను ప్రకాశింపచేయుచున్నది. సుషుషప్తవస్థ్గయందు సుఖాకార అవిద్యాపరిణామము ఏ 
అజ్ఞానాంశము యొక్కదిగా నున్నదో, ఆ అజ్ఞానాంశమందు ఆపురుషుని యంతకరణము 
లయించుచున్నది. జాగ్రత్కాలమందు ఆ అజ్ఞానాంశముయొక్క పరిణామము అంతకరణమ 
గుచున్నది. కావున, అజ్ఞానవృత్తిచే అనుభవింపబడిన సుఖస్యతి జాగ్రతయందు కలుగుచు 
న్నది. ఉపాదాన కారణమునకును కార్యమునకును భేదములేమిచే అనుభవము నకును 
స్మతికిని వ్యధికరణత్వములేదు. అనగా భిన్న అధికరణత్వము లేదు. 


115 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్దశ రత్నము 


255. ఈరీతిగా మూడవస్థలు కలవు. మరణమును, మూర్భను, కొందరు సుషిప్తిలో 
అంతర్భూతము జేయుదురు. కొందరు లేవని నుడువుదురు. [యుధైరర్థునంవత్తిః వరిలేషాల్‌ 
(బ్ర.సూ.3-2-10 | ఈభేదమున్న్యు వృత్యధినమేయగును. జాగ్రత్స ఎపములలో అంతఃకరణ వృత్తి 
గలదు. 

(1) జాగ్రదవస్థలో ఇంద్రియజన్య అంతఃకరణ వృత్తి కలదు. 
(డి స్వషృమందు ఇంద్రియ అజన్య అంతకరణవృత్తి కలదు. 
(3) సుషుప్తియందు అజ్ఞానవృత్తికలదు. 
X LI. వృత్తి యొక్క ప్రయోజన నిరూపణము 256-257. 

256(1)అవస్థయొక్క అభిమానమే బంధమగును. భ్రమజ్ఞానమును కూడ అభిమానమని 
నుడువుదురు. అదియు వృత్తి విశేషమే. కావున, వృత్తివలన కలుగు బంధమే సంసారము. 

(నివేదాన్రవాక్యము69 వలన "అహంబ్రహ్మాస్మి" యను అంతఃకరణవృత్తి కలిగి దానివలన 

సప్రపంచ అజ్ఞాన నివర్తి కలుగుచున్నది. అదియే మోక్షము. కావున, 
(1) వృత్తికి సంసారదశయందు వ్యవహారసిద్ధి ప్రయోజనము. 
(డి వృత్తియొక్క పరమప్రయోజనము మోక్షమగును. 
257.కల్పితనివృత్తి అధిష్టానరూపము. కావున, సంసారనివృత్తి మోక్షమే. ఇట్లు చెప్పుట 
వలన బ్రహ్మరూపము మోక్షమేయని సిద్దించుచున్నది. ఆ నివృత్తియొక్క అధిష్టానరూప బ్రహ్మ 


ము జ్ఞాతత్వవిశిష్టముకాదు. జ్ఞాతత్వ ఉపహితమునుకాదు. అయితే జ్ఞాతత్వరూప ఉపలక్షణ 
Gy ఇ Gy a) 


మువలన లక్షితము. కావున, ఆ నివృత్తియు జ్ఞాతత్వ ఉపలక్షిత అధిష్టానమగును. 
ఈరీతిగా వృత్తిజ్ఞానముయొక్క ప్రయోజనము సంగ్రహముగా నిరూపింపబడినది. 
arn re a, ef షె ఇఇ 
dai ar fea TH, Aran Ta gale | 
"అహం బ్రహ్మాస్మి'యను వృత్తిరూప జ్ఞానసూర్యుని దర్శించలేని మందదృష్టిగల(మంద 
జ్ఞులగు) లోకుల (ముముక్షువుల) హితమునుగోరి, ' పీతాంబరజీ' అను నామధేయము గల 
నేను పదునాలుగు రత్నములుగల 'వృత్తిరత్నావళి'యను స్వల్పమైన మాలను రచించినాను. 


69 శ్లో।[తత్త్మమస్యాదివాక్యోత్తసమ్యగ్లీజన్మమాత్రతః। అవిద్యా సహకార్యేణ నాసీదస్తిభవిష్యతి || 


(బృ.వా.1-1-183) 


116 


శ్రీ వృత్తి రత్నావళి చతుర్దశ రత్నము 


ఇతి శ్రీమద్‌ బాపుసరస్వతీ పూజ్యపాదశిష్య పీతాంబరశర్మవిదుషా పరమసుహృత్‌ సాధు శ్రీమద్‌ 
త్రిలోకరామాజ్ఞయా సంకీర్ణాయాం శ్రీవృత్తిరత్నావళ్యాం వృత్తిఫల నిరూపణం నామ చతుర్దశం రత్నం 
మాప్తమ్‌ 


సమాప్తో౭యం శ్రీ వృత్తిరత్నావళిర్ణంథః 
శ్రీ గురు చరణారవిందార్పణమస్తు 
శ్లో//యదత్ర సౌభ్దవం కించిత్రద్దురోరోన యే నహి 
యదత్రాసౌప్దవం కించిత్రన్నమైవ గురోర్డహా// 
రేం తత్సత్‌ రే Go to Index 


Discourses on “Vritti ratnavali” available in Youtube. 


https://youtu.be/GdU-03DASBU 


Open this Link, then click on Advaita Siddaantam, find total 49 vedio 
clips, and also other vedio clips like Vicharasagar etc. 


డ్‌ 
|: 
( 2, 
coh 


త తైల ాాా 
శూ oe 


117 


అధ్యాస లక్షణము 


పరిశిష్టము i 


పూజ్యపాదులగు శ్రీ జగద్గరు శంకరాచార్యులవారు బ్రహ్మసూత్ర ఉపోద్దాత భాష్యంలో 


అధ్యాస లక్షణమును 'జృతిడూవః వరత్ర భూర్తద్దష్ఞావఖానః అధ్యాన'అని చెప్పారు. పూ 
ర్వము చూడబడిన (అనుభూత) పదార్థమునకు సదృశము (సజాతీయము)నగు పదార్థము 
వేరొక దానియందు--అనగా, స్వాత్యంతాభావాధికరణమునందు అవభాసము (ప్రతీతి అగు 
టను అధ్యాస-అని నిర్వచించినారు. పై"శ్శతిఠూవః'అను వాక్యంలో"పరత్రావభాసః "వేరొక 
దానియందు అవభాసమగుట-ఇంతభాగము మాత్రమే అధ్యాస లక్షణమగును. 'శృతిరూవః" 
మరియు 'వూర్వద్దట్టః అను రెండు పదములు లక్షణమునకు ఉపపాదకములు-సాధకము 
లు-సమర్థకములున్నవి. 


అవభాసమనగా భాసించుట-ప్రతీతియగుట-లేని వస్తువు గోచరించుట(అగుపడుట) 
అగును."పరత్ర"అను పదము సప్తమీవిభక్తి అయోగ్య అధికరణవాచకమున్నది. ముత్తెపుచిప్ప 
యను అయోగ్యాధికరణమునందు వెండియొక్క అవభాసము వలె. రజతము(వెండియొక్క 
అవభాసమునకు యోగ్యస్థలము రజతమే యగును. మత్తెపుచిప్ప కాదు. ముత్తెపుచిప్ప 
అయోగ్యాధికరణమగును. దేనియందు ఆరోప్యముయొక్క అత్యంతాభావముండునో, అది 


దానికి(ఆరోప్యమునకు)అయోగ్యస్థలమగును. అనగా, ఒకే అవచ్చేదమునందు, ఒకే కాలము 


నందు దేనియందు దేనియొక్క సంసర్గావభాసము గోచరిస్తున్నప్పటికినీ, దానియందు(అధిక 
రణమునందు) దానియొక్క(ఆరోప్యముయొక్క్స అత్యంతాభావముండునో, ఆ అధికరణము 
నందు అవభాసమగు పదార్థము" అధ్యాన అనబడును. శుక్తి(ముత్తెపుచిప్పుయందు ఇదంతా 
అవచ్చేదముచేత ఒకేకాలమందు రజతముయొక్క సంసర్గావభాసము కలుగుతుంది మరి 
యు దాని అత్యంతాభావముగూడ ఉంది. కావున, రజతము"అధ్యాస"'అనబడును. అందు 
చేత,"సృతిరూపః"అను ఉపరోక్త అధ్యాసయొక్క పరిషత లక్షణము ఇట్లు నిష్పన్నమగు 
చున్నది. 'ఏకావచ్చేదోన నంనృజ్యుయాశో స్వాత్యంతాఖావవతి అవభాన్యత్సయుధ్యశ్రత్సయ్‌" ఒకే 
అవచ్చేదమునందు ఒకే కాలమందు దేనియందు (అధికరణమునందు) దేనియొక్క(ఆరోష్యము 


118 


అధ్యాస లక్షణము 


యొక్క అత్యంతాభావముండియూ, దానియొక్క (ఆరోప్యముయొక్క సంసర్గావభాసము 
తెలియబడునో, ఆ అధికరణమునందు ఆ ఆరోష్యపదార్థము" అధ్యాన అనబడును. శుక్తియం 
దు ఇదంతావచ్చేదముచే, ఒకే కాలమందు రజతముయొక్క సంసర్గావభాసము మరియు 
దాని అత్యంతాభావముగూడ తెలియబడుచున్నది. ఈ ప్రకారము లక్ష్యమునందు (అధ్యాస 
యందు లక్షణము సమన్వయమగుచున్నది. ఇది సాది మరియు అనాది అధ్యాసములకు 


క్రొ అధ్యాస లక్షణ పరీక్ష. 


(తర్వభ్రమాణాభ్యాం వశ్గుతత్లావధారణడు వర్తీక్షా) 


సాధారణ లక్షణమగును. 


సంయోగములో అతివ్యాప్తి దోషపరిహారము కొజికు లక్షణములో "ఏకావచ్చేదేన" అను 
పదము చేర్చడమైనది. ఒక వానరము(కోతి) వృక్షశాఖపై కూర్చొని ఉంది. ఆ వృక్ష కపిసం 


యోగముయొక్క సంసర్గము(సంబన్ధము) యేది గలదో, దానియొక్క అవభాసము మరియు 


ఆ సంసర్గముయొక్క అత్యంతాభావము ఏకకాలమందు వృక్షమున గలవు. ఎట్లనగా, వృక్షా 
గ్రభాగమున కపిసంయోగము మరియు వృక్షమూలమున కపిసంయోగముయొక్క అత్యం 
తాభావముగూడ ఏకకాలమందు గలవు. ఈ విధంగా అధ్యాస లక్షణములో అతివ్యాప్తి దోష 
ము కలుగుతుంది. తన్నివారణార్థము లక్షణములో "ఏకావచ్చేదేన" అను పదము నివేశింప 
బడినది. వృక్షముయొక్క భిన్న భిన్న అవయవములలో ఒకే సమయంలో సంసర్గావభాసము 
మరియు దాని అత్యంతాభావము గలదు.అనగా, శాఖావచ్చేదముచే కపిసంయోగము మరి 
యు మూలావచ్చేదముచే సంసర్గముయొక్క అత్యంతాభావము గలదు. అవచ్చేదభేదమున్నం 
దున సంయోగమునందు అతివ్యాప్తి దోషము రాదు. 


భూతలమునందు మొదట ఘటముయొక్క అభావము గలదు. తరువాత, అదే భూతల 
మునందు ఒక ఘటమును తెచ్చి ఉంచినచో, భూతలముతో ఘటసంయోగముయొక్క భాన 
ము(ప్రతీతి) అవుతుంది. కావున, అధ్యాస లక్షణము ఘటమునందు అతివ్యాప్తి దోషగ్రస్తమగు 
చున్నది.ఎందుకనగా-ఏకావచ్చేదమున (ఏకాధికరణమునందు) ఘటసంయోగము మరియు 
తదత్యంతాభావముగూడ ఉంటున్నవి. అందుకే, ఈ అతివ్యాప్తి దోషనివృత్యర్థము లక్షణము 


119 


అధ్యాస లక్షణము 


లో "స్వసంసృజ్యమానే" అను పదము జోడించనైనది. దీనిచే, ఒకే కాలమందు అభావము 
మరియు దేని అభావము గలదో, దాని సంసర్గము-రెండును అపేక్షితములై యున్నవని 
చెప్పబడినది. భూతలమునందు భిన్న భిన్న కాలములో ఘటాభావము మరియు దాని 


సంసర్గమున్నందున అతివ్యాప్తి దోషము ప్రాప్తించదు. 


పృథ్విలో భాసించు గంధమునందు అతివ్యాప్తిని తొలగించుటకై లక్షణములో "స్వాత్యం 
తాభావవతి" అను పదము ఇవ్వబడినది. లేనిచో, గగనాభావయుక్త పృథ్విలో గంధము 
భాసించుటవలన, ఆ గంధము మిథ్యా కాగలదు. అత్యంతాభావమునందు "స్వ"విశేషణమి 
చ్చుటవలన అతివ్యాప్తి గలుగదు. స్వ(గంధముయొక్క అత్యంతాభావము భూమిలో లేదు. 
దీనిచే గంధమునందు అతివ్యాప్తి దోషము రాదు. అట్లే,అధ్యాస లక్షణమునకు శుక్తిరజత 


మునందు అవ్యాప్తి దోషప్రసక్తి గూడ లేదు. 


శంక:- 'శృతిడూవః వరత్ర వూర్వద్దప్టావభానః'అను అధ్యాస లక్షణమునందు ఉపరోక్త 
రీతిచే అతివ్యాప్తి మరియు అవ్యాప్తి దోషములు నివర్తింపబడిననూ, దృష్టాన్తములో అసంభవ 
దోషము సంభవించును.ఎందుకనగా, శుక్తియందు రజత(వెండిసామగ్రులేమియు లేనేలేవు. 


అలాంటప్పుడు, శుక్తితో రజతసంసర్గము(సంబనముఎక్కడనుండి వచ్చును? ఒకవేళ, స్మర్య 


మాణ సత్యరజతమే శుక్తియందు అధ్యస్తమై అవభాసమగుచున్నదనినచో, అది యుక్తము 
గాదు. ఎందుకంటే, అన్యథాఖ్యాతి స్వీకారమగును. కావున, శుక్తియందు రజత సామగ్రులు 


లేనందున రజతసంసర్గము ఎట్లు కలుగును? 


సమాధానము:-ఈ శంకను పరిహరించుటకుగాను మరియు లక్షణము ఉపపన్నము 
(సుసంపన్నముఅగుట కొజికుగాను"స్మతిరూపః'అను పదనివేశము చేయనైనది. స్మరింపబ 
డునది సృతి=సత్య రజతాదులు. వాటియొక్క రూపముతో సమాన రూపముగలది-స్మతి 
రూపము.అనగా,స్మర్యమాణ పదార్థమునకు సదృశ పదార్థము. కాని స్మర్యమాణము కాదు. 
"సాదృశ్యము"అని చెప్పటవలన ఆరోప్యము, స్మర్యమాణముకంటె భిన్నమైనదని సూచింపబ 
డినది. అందువలన, అన్యథాఖ్యాతి స్వీకృతిరూప దోషము లేదు. సాదృశ్యమును తెలియజే 
యుట కొబికు 'వూర్వద్దట్ట” పదము ఇవ్వబడినది. పూర్వదృష్టము=పూర్వము చూడబడినది 


120 


అధ్యాస లక్షణము 


(పూర్వానుభూతము). పూర్వపు అనుభవజన్య సంస్కారము ద్వారా అధ్యాస కలుగుతుంది. 
కావున, పూర్వదృష్టావభాసము అని చెప్పబడును. స్మర్యమాణము మరియు ఆరోప్యము- 
రెండుగూడ సంస్కారజన్య జ్ఞానమునకు విషయములు. ఇదియే వాటిలోని సాదృశ్యము. 
ఎందుకంటే, స్మృతి మరియు ఆరోప్యము రెండునూ సంస్కారజన్యములే. 


శంక:-ఒకవేళ, స్మృతి మరియు ఆరోప్యము రెండూ సంస్కారజన్య జ్ఞానములే అగుచో, 
ఆరోప్యమునకు గూడ స్మృతి అను సంజ్ఞ (పేరు) ఎందుకు లేదు? 


సమాధానము:-కేవల సంస్కారజన్యము స్మృతి యగును. కాని,ఆరోప్యము కేవల సం- 
స్కారజన్యము కాదు.మరేమనగా,అవిద్యాది దోషములు, సంప్రయోగము మరియు సంస్కా 
రము-ఈ మూడింటిచేత (ఆరోప్యము-అధ్యాస) కలుగుతుంది. అందుకని, ఆరోప్యమునకు 
స్మృతి సంజ్ఞ లేదు. ఇక్కడ సంప్రయోగము అనగా అధిష్టానముయొక్క సామాన్యజ్ఞానము 
అని చెప్పబడినది. ఎందుకనగా, అహంకారాధ్యాసమునందు ఇంద్రియ సంసర్గము కలుగ 
దు. నిష్కర్షయేమనగా ఆరోప్యము స్మర్యమాణ సదృశము ఉంటుంది, కాని దానిచే అభిన్న 
ము ఉండదు. ఈ ప్రకారముగా దోషము, సంప్రయోగము మరియు సంస్కారబలముచే 
శుక్తియందు రజతోత్పత్తియగును. ఇందువలన, "స్మృతిరూపః' మరియు "పూర్వదృష్టః" అను 
పదములచే "పరత్రావభాసః'అన్యపదార్థమునందు అన్యముయొక్క అవభాసము అధ్యాసము 
అను అధ్యాస లక్షణము ఉపపన్నమగుచున్నది. 


దోషము, సంప్రయోగము మరియు సంస్కారముచే ఉత్పన్నమగుట యేది గలదో,అది 
కార్యాధ్యాసయొక్క లక్షణమగును-అని ఇతర వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. మరికొందరు 


ఈక్రింది విధంగా చెప్తున్నారు-ఏమనగా, 'శృతిడూవః' అనగా స్మర్యమాణ సదృశము.ప్రమాణ 


అజన్యజ్ఞానమునకు విషయమగుటయే ఇక్కడ సాదృశ్యమగును. ఎందుకనగా, స్మృతి మరి 


యు ఆరోప్యము రెండుగూడ ప్రమాణజన్యములు కావు. 'వూర్వద్ధట్టః” అను పదము పూ 
ర్వదృష్ట సజాతీయ బోధకమున్నది. ఎందుకంటే, నూతనంగా ఉత్పన్నమగు అనిర్వచనీయ 
రజతాదులు పూర్వదృష్టములు గావు. నిష్కర్షయేమనగా, 'శృతిరూవః" మరియు "పూర్వదృ 
ష్టు'అను పదములచే ప్రమాణ అజన్యజ్ఞానమునకు విషయమై, పూర్వదృష్ట సజాతీయవస్తు 


121 


అధ్యాస లక్షణము 


ప్రతీతియగుట శుక్తిరజతము, రజ్ఞుసర్పము ఇత్యాది స్థలములలో ప్రసిద్ధము. ఇట్లు, 'వరత్ర 
అవభానః" అను ఈ రెండు పదములచే అధ్యాస లక్షణము చెప్పబడినది. స్మర్యమాణ గంగా 
నది మొదలగు వాటియందు అతివ్యాప్తి నివారణార్థము 'వూర్తద్దట్టథజాతీయ” పదము 
ఇవ్వబడినది. మరియు నూతన ఘటాదులందు అతివ్యాప్తి నివృత్యర్థము 'క్రమాణ అజుథ్య' 
ఇత్యాది పదములు జోడించనైనది. వ్యాకరణరీతిగా (జ్యరయూణ నద్దశు వరత్ర వూర్వదర్భ 


నాల్‌ అవభాగ్యతో ఇతి ఆర్హాధ్వాణే యోజనా, తథా నృత నద్దశః వరత్ర వూర్వదర్శశాత్‌ 


అవభానూ ఇతి జ్ఞానాద్భాశే వాక్కం యోజనీయమితి నంక్షవఖ స్మర్యమాణ సదృశమగు పదా 


రము అన్యపదార్థమునందు పూర్వదర్శనముచే అవభాసితమగుట=అర్థ్జాధ్యాసమని, మరియు 
సృతిసదృశమగు జ్ఞానము అన్యపదార్థమునందు పూర్వదర్శనముచే అవభాసము= జ్ఞానాధ్యా 
సమని యోజన చేయవలెను.ఘఖఇ్‌ ప్రత్యయము కర్మార్థమందు మరియు భావార్థమందు 
ప్రయోగింపబడుతుంది. కావున,1.స్మర్యత ఇతి స్మతిః=అర్జాధ్యాసము; స్మరణం స్మృతిః=జ్ఞా 
నాధ్యాసము, 2.దృశ్యత ఇతి దృష్టః=అర్థ్జాధ్యాసము, దర్శనమ్‌ ఇతి దృష్టః=జ్ఞానాధ్యాసము; 3. 
అవభాస్యత ఇతి అవభాసః=అర్జాధ్యాసము,అవభాసనం అవభాసః=జ్ఞానాధ్యాసము ;4.అధ్య 


స్యత ఇతి అధ్యాసః=అర్థ్జాధ్యాసము ;అధ్యసనం అధ్యాసః=జ్ఞానాధ్యాసము. (రత్నప్రభ అనువాదము). 


122 


పరిశిష్టము 2, (స్తోత్రములు) 
శ్రీ సద్గురు పాదుకాస్తవమ్‌ 


శ్లో॥శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశ మగోచరం 
భేద వర్ణిత మప్రమేయ మనన్త మాద్య మకల్మషం | 
నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్మ్య మబోధకం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥1॥ 
శ్లో॥నాదబిన్తు కళాత్మకం దశనాద భేద వినోదకం 
మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాసితం | 
పంచవర్ణ్ల మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥2॥ 
శ్లో॥వ్యోమ వద్దహిరన్తరస్థిత మక్షరం నిఖిలాత్మకం 
కేవలం పరిశుద్ధ మేక మజన్మహి ప్రతి రూపకమ్‌ । 
బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥3॥ 
శ్లో॥బుద్దిరూప మబుద్ధికం త్రితయైక కూట నివాసినం 
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌ | 
పశ్చిమాన్తర ఖేలనం నిజశుద్ధ సంయమి గోచరం 
ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం ॥4॥ 
శ్లో1హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం 
నీల మధ్య సునీల సన్నిభ మాది బిన్దు నిజాం శుకమ్‌ | 
సూక్ష్మ కర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥5॥ 
శ్లో॥|పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం 


పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరమ్‌ | 


123 


పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥6॥ 
శ్లో[పంచ ముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం 
విద్యుదాది ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్‌। 
చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాస మమాయకం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥7॥ 
శ్లో॥పంచ వర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారణం 
చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం | 
చిత్కళా పరిపూర్ణ మంతర చిత్‌ సమాధి నిరీక్షణం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥8॥ 
శ్లో[హంసచార మఖణ్జనాద మనేక వర్ణ మరూపకం 
శబ్ద జాలమయం చరాచర జన్ల్తు దేహ నివాసినమ్‌ । 
చక్రరాజ మనాహతోద్భ వ మెక వర్ణ మతః పరం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥9॥ 
శ్లో॥జన్మకర్మ విలీన కారణ హేతుభూత మభూతకం 
జన్మకర్మ నివారకం రుచి పూరకం భవతారకం। 
నామరూప వివర్ణితం నిజ నాయకం శుభదాయకం 
ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥10॥ 
శ్లో॥తప్తకాంచన దీప్యమాన మహాణు మాత్ర మరూపకం 
చన్దికాన్తర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్‌। 

నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 


ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥11॥ 


శ్లో॥స్టూల సూక్ష్మ సకారణాన్తర ఖేలనం పరిపాలనం 


విశ్వతైజస ప్రాజ్ఞచేతస మన్తరాత్మ నిజాంశుకమ్‌ । 


సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌ 


124 


ప్రాతరేవహి మానసాంతర్భా వయేత్‌ గురుపాదుకాం ॥12॥ 


ఇతి శ్రీముచ్చంకరాచార్యు దిరబిత శ్రయుధ్గురు పొదుకాశ్లవ శృంవూర్లడు 


బ్రహ్మజ్ఞానావళీమాలా 
శ్రే సకృచ్చవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్‌ | 
బ్రహ్మజ్ఞానావళీ మాలా సర్వేషాం ముక్తిసిద్ధయే ॥ 1 ॥ 
రు అసంగోఒహ మసంగోఒహం మసంగోఒహం పునః పునః | 
సచ్చిదానన్సరూపోఒహ మహమేవాఒ౭హమవ్యయః ॥ 2 ॥ 
ఈ నిత్యశుద్ధ విముక్తోఒహం నిరాకారోఒహ మక్షరః | 
భూమానన్ద స్వరూపోఒహ మహమేవాఒ౭హమవ్యయః ॥ 3 ॥ 
రే నిత్యోఒహం నిరవద్యోఒహం నిరాకారోఒహ మక్షరః | 
పరమానన్దరూపోఒహ మహమేవాఒహమవ్యయః ॥ 4 ॥ 
రే శుద్ధచైతన్యరూపోఒహ మాత్మారామో౭హమేవ చ | 
అఖణ్జానన్దరూపోఒహ మహమేవాఒహమవ్యయః ॥ 5 ॥ 
ఈ స్వయంప్రకాశరూపోఒహం చిన్మ యోఒహం పరో౭స్మ్యహం | 


అద్వెతానన్గరూపో౭హ మహమేవాహ౭మవ్యయః ॥ 6 ॥ 


శే ప్రత్యక్సెతన్యరూపో౭హం శాన్తోఒహం ప్రకృతేః పరః | 


శాశ్వతాననరూపోఒహ మహమేవాఒ౭హమవ్యయ: ॥ 

రే తత్త్వాతీతః పరాత్మా౭హం మధ్యాతీతం పరశ్శివః | 
మాయాతీతః పరంజ్యోతి రహూమేవాఒ౭హమవ్యయః ॥ 8 ॥ 
ఈ నామరూపవ్యతీతోఒహం చిదాకారోఒహ మచ్యుతః 
సుఖప్రకాశరూపోఒహ మహమేవాఒ౭హమవ్యయః ॥ 9 ॥ 
రే మాయా తత్య్యార్యదేహాది ర్మమ నాస్తేవ సర్వదా | 
స్వప్రకాశనైకరూపోఒహమహమేవాఒహమవ్యయః ॥ 10 ॥ 
ఈ గుణత్రయవ్యతీతోఒహం బ్రహ్మాదీనాబ్బ సాక్ష్యహం | 


అనన్లాననరూపో౭హ మహమేవాఒహ మవ్యయః ॥ 11 ॥ 


125 


రే అన్తర్యామిస్వరూపోఒహం కూటస్థ స్పర్వగోజఒస్మృహం | 

పరమాననరూపోహ౭మహమేవా౭హ మవ్యయః ॥ 12 ॥ 
cy ద్వన్ద్వాదిసాక్షి రూపోఒహ మచలోఒహం సనాతనః | 

సర్వసాక్షిస్వరూపోఒహ మహమేవాఒహ మవ్యయః ॥ 13 ॥ 
0 నిష్కలో౭హం నిష్పియోఒహం సర్వాత్మా చ సనాతనః । 

రస్వరూపశ్వాఒ౭హ మహమేవాఒహ మవ్యయః ॥ 14 ॥ 
జ్ఞానఘన ఏవా౭హం విజ్ఞానఘన ఏవచ । 

అకర్తాఒ౭హమభోక్తాఒ౭హ మహమేవాఒహ మవ్యయః ॥ 15 ॥ 
ఈొ నిరాకార స్వరూపోఒహం సర్వాధారోఒహమేవ చ। 
ఆప్తకామస్వరూపోఒహ మహమేవాఒహ మవ్యయః ॥ 16 ॥ 
శ తాపత్రయవిముక్తో౭హం దేహత్రయవిలక్షణః | 
అవస్థాత్రయసాక్ష్యస్మి చాహమేవా౭హ మవ్యయః ॥ 17 ॥ 
ఈ దృర్హశ్యా ద్వౌ పదార్హా స్తః పరస్పర విలక్షణా | 

దృగ్‌ బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాన్తడిమ: ॥ 18 ॥ 

రే అహం సాక్షీతి యో విద్యా ద్వివిచ్యెవ పునః పునః | 

స ఏవ ముక్తో విద్వాన్‌ స ఇతి వేదాన్తడిగ్గమః ॥ 19 ॥ 

రే ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ హి | 


తద్వద్‌ బ్రహ్మ జగత్సర్వమితి వేదాన్తడిత్తమః ॥ 20 ॥ 


నో 


శ్ర బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రష్మావ నాపరః | 


ఇదమేవ తు సచ్చాస్తమితి వేదాన్తడిగమః ॥ 21 ॥ 
ఈ అన్తర్ట్యోతిర్భహిర్టోతిః ప్రత్యగ్భ్యోతిః పరాత్పరః | 
జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మజ్యోతిశ్చివో ౨స్మ్యహమ్‌ ॥ 


ఇతి శ్రీ శజ్కరభగవత్పూజ్యపాద విరచిత బ్రహ్మజ్ఞానావళీ మాలా సమాప్తా 


126 


శ్లో॥కటాక్షకిరణచాన్తః నమన్మోహాబ్బయే నమః । 
అనన్తానన్టకృష్టాయ జగన్మబ్బలమూర్తయే ॥ 1 ॥ 


శో॥అహమస్మి సదాభామి కదాచిన్నాహమప్రియః। 


బ్రహ్మావాహమతఃసిద్దం సచ్చిదాననలక్షణమ్‌ ॥ 2 ॥ 
wee ద ట 


శ్లో|మయ్యేవోదేతిచిద్వోమ్ని జగద్గంధర్వపత్తనమ్‌ | 
అతో$హం న కథం బ్రహ్మ సర్వజ్ఞం సర్వకారణమ్‌ ॥ 3 ॥ 
శ్లో॥న స్వతః ప్రత్యభిజ్ఞానాన్నిరంశత్వాన్న చాన్యతః | 
నచాశ్రయవినాశాన్మే వినాశస్యాదనాశ్రయాత్‌ ॥ 4 ॥ 
శ్లో॥న శోష ప్లోష విక్లేదచ్చేదాశ్చిన్నభసో మమ | 
సత్యైరప్యనిలాగ్య్యమృ: శస్టైః కిముతకల్పితై: ॥ 5 ॥ 

శ్లో॥ అభారూపస్యవిశ్వస్య భానం భాసన్నిధేర్వినా | 
కదాచిన్నావకల్పేత భాచాహం తేన సర్వగః ॥ 6 ॥ 
శో॥నహి భానాదృతే సత్వం నర్తేభానం చితోఒచితః | 
చిత్సంభేదోఒపినాధ్యాసాదృతే తేనాహమద్వయః ॥ 7 ॥ 
శ్లో॥న దేహో నేన్దియం చాహం నప్రాణో న మనో న ధథీః | 
మమతాపరిరద్ధత్వాదాక్రీడత్వాదిదం ధియః ॥ 8 ॥ 
శ్లో॥సాక్షీ సర్వాన్వితః ప్రేయానహం నాహం కదాచన । 
పరిణామపరిచ్చేద పరితాపైరుపప్లవాత్‌ ॥ 9 ॥ 


శ్లో॥సుప్తేహమి నదృశ్యన్తే దుఃఖదోషప్రవృత్తయః | 


౧m 


127 


గ్రత్వప్నసుషుప్తేనాం సాక్ష్యతోఒహమతద్దశః ॥ 11 ॥ 
శ్లో॥విజ్ఞానవిరతి: సుప్తిస్తజ్ఞన్మ స్వప్న జాగరౌ | 
తత్సాక్షిణః కథం మే స్యుర్నిత్యజ్ఞానస్య తే త్రయ: ॥ 12 ॥ 
శో॥షడ్వికారవతాం వేత్తా నిర్వికారోహమన్యథా | 
తద్వికారానుసంధానం సర్వథా నావకల్పతే ॥ 13 ॥ 
శ్లో॥తేన తేన హి రూపేణ జాయతే లీయతే ముహుః | 
వికారి వస్తు తస్యెషామనుసంధాతృతా కుతః ॥ 14 ॥ 
శ్లో॥|నచ స్వజన్మ నాశం వా ద్రష్టుమర్హతి కశ్చన । 

తౌ హి ప్రాగుత్తరాభావ చరమప్రథమక్షణా ॥ 15 ॥ 
శ్లో॥న ప్రకాశేహమిత్యుక్తిర్యత్సకాశనిబంధనా | 
స్వప్రకాశం తమాత్మానమప్రకాశః కథం స్పృశేత్‌ ॥ 16॥ 
శో॥తథాప్యాభాతి కొ౭ప్యేష విచారాభావజీవనః | 


అవశ్యాయశ్చిదాకాశే విచారార్కోదయావధిః ॥ 17 ॥ 


శ్లో॥ఆత్మాజానమహానిద్రా జృంభితేఒస్మిన్‌ జగన్మయే | 
౧౧ ఇ 


దీర్ణస్వష్నే స్ఫురన్త్యేతే స్వర్గమోక్షాదివిభ్రమా: ॥ 18 ॥ 
శో॥జాడాజడవిభాగో= యమజడే మయి కల్పితః | 
భిత్తిభాగే సమే చిత్ర చరాచరవిభాగవత్‌ ॥ 19 ॥ 
శ్లో॥చేత్యోపరాగరూపా మే సాక్షితాపి న తాత్త్వికీ | 
ఉపలక్షణమేవేయం నిస్తరబ్ఞచిదంబుధే: ॥ 20 ॥ 

శ్లో అమృతాబ్దేర్న మే జీర్ణిర్భషాడిండేరజన్మభి: | 
స్పటికాబ్ధేర్నమే రాగః స్వప్న సంధ్యాభ్రవిభ్రమైః ॥ 21 ॥ 
శ్లో1స్వరూపమేవ మే సత్వం న తు ధర్మో నభస్త్వవత్‌ | 


మదన్యస్య సతో౭ఒభావాన్నహి సాజాతిరిష్యతే ॥ 22 ॥ 


128 


శో॥స్వరూపమేవ మే జ్ఞానం న గుణః స గుణో యది | 
అనాత్మత్వమసత్వం వా జ్లేయాజ్ఞేయత్వయోః పతేత్‌ ॥ 23 ॥ 
శ్లో|అహమేవ సుఖం నాన్యదన్యచ్చేన్నైవ తత్సుఖమ్‌ | 
అమదర్ధం నహి ప్రేయో మదర్ధం న స్వతః ప్రియమ్‌ ॥ 24 ॥ 
శ్రో॥నహి నానా స్వరూపం స్యాదేకం వస్తు కదాచన । 
తస్మాదఖబ్ద ఏవాస్మి విజహజ్ఞాగతీం భిదామ్‌ ॥ 25 ॥ 

శ్లో॥ పరోక్షతాపరిచ్చేద శాబల్యాపోహనిర్మలమ్‌ | 
తదసీతిగీరా లక్ష్యమహమేకరసం మహః ॥ 26 ॥ 

శ్లో॥ ఉపశాంత జగజ్జీవ శిష్యాచార్యేశ్వరభ్రమమ్‌ | 

స్వతః సిద్ధమనాద్యన్తం పరిపూర్ణమహం మహః ॥ 27 ॥ 


శ్లోలక్ష్మీధరకవే: సూక్తి శరదంభోజసంభృతః | 


అద్వెతమకరందోఒయం విద్వద్భజ్ణెర్నిపీయతామ్‌ ॥ 28 ॥ 


ఇతి శ్రీ లక్ష్మీధరకవి విరచిత అద్వెతమకరన్హం సంపూర్ణమ్‌ 


Discourses of “Advaitamakranda” are available at :- 


https:/lyoutu.be/RrCOmuldyTE 
Open this link, then click on Gajendra Reddy, find all clips. 


https:/ /archive.org/details/(@swami brahmavidyananda 


Go to First page 


129 


